


అచ్చ తెలుగు రామాయణంలో 
భాషావిెశేషాలు 


డొ॥ ఆ.వి. సుందరాచార్యులు 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషోలు 
Acchatelugu Ramayanamlo Bhasbhavisheshalu 


పథమ ముదణ : 1993 


(పతులు : 1000 


తెలుగువిశ్వవిద్యాలయ ఆర్థిక సహాయంతో పచురితం 





వెల : రూ॥ 60.00 స 
ల్యే 35 
U dr 
TEN శ్‌. 
© 
(పతులకు : 


K.V. లష్మణస్వామి 
H.No. 236-121 /2, హరీబావులి, 
హైదరాబాదు - 500265. ఆం. (ప. 


ముదణ 

పడ్మావతీ ఆర్స్‌ (పింటర్‌ 
H.No. 1.1517 /B/1 
న్యూబాకారం, గాంధీనగర్‌, 
“హైదరాబాద్‌ - 500380 
ఫోన్లు : 611413, 600547 


ముందుమాట. 


“అచ్చ తెలుగు రామాయణంలో భాషా విశేషాలు” వ్యాసానికి 
ఎం. ఫిల్‌. పట్టా ఇచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ, 
మార్గదర్శకత్వం వహించింది. డా॥ నాయని కృష్ణకుమారిగారు. 


(పచురిస్తున్నది చిరంజీవి కె.వి. లక్ష ణస్వామి ఎం. ఏ. 
ఆర్థిక సహాయం అందించింది తెలుగు విశ్వవిద్యాలయం, మితులు, 


శిష్యులూను. (పెస్సు కాపీ మొదలుకొని అన్ని బాధ్యతలు నిర్వపాంచి పీఠిక 
కూర్చిన మ్మితుడు డా॥ డి. చంద శేఖర రెడ్డి. 


ఆం ధేతరులకు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్న మిత్రుడు కాకాని 
చ|క పాణి. నచ్చే విధంగా ముదించింది పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌ అధిపతి 
శ్రీనివాస్‌గారు. ముఖపత రచన చేసింది శ్రీ బాల శ్రీనివాస్‌. ఈ పుస్తకం 
చదివి, ఆనందించి, ఆదరించేవాళ్ళు సాహితీ బంధువులు. 


ఆందరికీ కృతజ్ఞతలు. 


కె. వి. నుందరాచార్యులు 


ఈ కృతి పోషకులు 


శ్రీయుతులు చెన్న మనేని పద్మ-రాంమోహన్‌ గారలు, 


పైదరాబాదు రు 


చేవూరి విజయలక్ష్మి -యా దగికిచారి దంపతులు, 
(గీన్‌పార్కు కాలని రు॥ 


నాగపురి అంజనీ _ నర్సింహాచారి గారలు, 
నాదర్‌ గుల్‌ రు॥ 


ఎనుముల పద్మావతీ. పభాకర రెడ్డి గారలు, 
a 


జనుంపలి రు॥ 
౧M 

శ్రీ శ్రీనివాసా _(పిడర్స్‌, గుమ్మడిదల రు॥ 

సీ. శ్యాంకుమార్‌ , ఆసిఫ్‌నగర్‌ రు॥ 


హం, సాల హిరణ్య, చందూలాల్‌ బేల రు॥ 


1116.00 


1016-00 


1016-00 


500 00 
558.00 
301.00 


251.00 


PREFACE 


Man experiments and acheives progress. The crea.- 
tive zeal in man does not permit him to remain static 
and propels him to discover new things and tread 


new avenues, 


Telugu, a branch of Dravidian family, has enriched 
itself by its intimate contact with Sanskrit. €'8 heavy 
borrowing from that classical language made the erier 
scholars misconecive that Telugu was a product of Sans- 
krit. Earlier, poets used a diction - a hormonious blend 
of Telugu and Sanskrit. But the later poets showed a 
preference to such a heavily Sanskritized diction that 
some of the Telugu verses looked like sanskrit slokas. 
Ponnekanti Telagana who tasted the sweetness of Chaste 
Telugu wondered how it would be if the whole work is 
put in Chaste, unmixed Telugu -His experiment ‘Yayati 
Cbarirra’ became a great success. He, thus, became a 
pioneer of a new genre of Telugu literature. One of the 
prominent and well - known followers of Telagana was 


Kuchimanchi Timma Kavi. 


Of the 15 literary works, which Timmaya penned, 
two poetic works were exclusively written in Chbaste 
- Telugu one of them is ‘Ramayana’. The story of Rama 
has been for ages a fascinating theme for writers 


Timmaya has also faced the same problem that Telagana 


vi 


encountered. How should he put in the sanskritized 
proper nouns? Should they also be Telugized? Some of 
the followers of Telagana did it, making the work 
unintelligible to readers. But no, like Telagana he did 
not like it. He accepted them as they were. The aim of 
Timmaya as well bas been to make his work intelligible 
to readers and he did it admirably. 


No research work worth the name is hither to 
made as this genre of Telugu literature. Our friend. 
Dr. K.V. Sundaracharyulu, did not want to follow the 
beaten track He decided to tread a new path and 
unravel the linguistic mysteries of Chaste Telugu works, 
hitherto left unexplored being prejudiced by the popular 
misconception that they were nothing but literary 
gimmicks. He began with Timmaya’s ‘Ramayana’ for 
his M. Phil degree and then launched as a full length 
thesis as Chaste Telugu works for his Ph.D. This is 
our friend Sundaracharyulu, different from others. 


He is a great scholar in Telugu and Sanskrit, a good 
critic and a good teacher, but above all he is a man; he 
is not the scholar, but the man with scholarship and 
erudition. That makes him different from others. He 
has a way of life, a peculiar approach towards problems. 
I wish him long life and hope he would pen some more 


works with his individualistic imprint on them. 


Secunderabad, 


April 29, 1993 —K. CHAKRAPANI 


మీరిక 


సాహిత్యం ఒక కళ. వైవిధ్యం కళకు పాణం. గతానుగతీకంగా ఒకే 
ముదలో నడవడం (పతిభావంతుడె న కళాకారుడికి నచ్చదు. తనదైన ఒక 
(పత్యేకతను కనబరచక పోతే సార్ధక్యం లేదు. ఇతివృ త్రంలో, రస. నిర్వహ 
ణంలో శైలిలో |పతిభావంతుడైన పతి కవీ ఒక కొత్తబాట వేయడానికి 
[పయత్నిస్తాడు పదిమంది నడిచిన తోవలో తాను నడవడం కాక తానే ఒక 
బాటవేసీ, ఆ బాటలో పదిమందీ నడవాలని వాంఛిసాడు. నూతనత్వం కోసం 
ఈ అన్వేషణే సాహిత్య కళా రంగంలో అనేక నూత్న |వయోగాలకు దారి 
తీసింది. ఈ |పయోగాలు కేవలం [పయోగాలకోసం కాక మానవ జీవన తత్యా 
న్వేషణలో వథ నిరూవణదిశలో సాగినప్పుడు మహోదా త్రకళాసృష్టి జరుగుతుంది. 


ఇటువంటి ఉదా త్ర తత్వాన్వేషణ దృష్టి అరుదుగా మాతమే సాధ్య 
మౌతుంది. బాటవేసే వారిసంఖ్య ఎప్పుడూ పరిమితమే. ఆ బాటలో నడిచే వారి 
సంఖ్య ఎప్పుడూ అపరిమితమే. అయితే రాచబాటలతోపాటు మరెన్నో పిల్ల 
బాటలుకూడా ఉంటాయి. వాటి అవసరమూ ఉంటుంది. అభివ్యక్తి రూపం 
విషయంలో చేసే ప్రయోగాలు ఈ పిల్చబాటలవంటివి. సమాజజీవన విధానంలో 
గాని వ్యక్తి తా త్తికోద్దారణలోగాని అభివ్య క్రి రూపం తీసుకురాగలిగిన ఉన్నతి 
ఏమీలేదు. ఆది కేవలం చమత్కార కారకం మాతమే. 


అభివ్యక్తి రూపంలో భాషా సంబంధి (ప్రయోగం అచ్చ తెలుగు. కష్ట 
సాధ్యమైన అభివ్యక్రి పద్ధతి నెన్నుకుని పాఠకుల కళ్ళకు మిరుమిట్లు గొల్ప 
డమే ఈ విధమెన [వయోగానికి [ప్రయోజన ౦. పొన్నిగంటి తెలగన “పారం 
భించిన ఈ అచ్చ తెలుగు ప్యకియలో పలువులు రచనలు చేశారు. వారిలో 
చాలా ముఖ్యమైన కవి కూచిమంచి తిమ్మకవి.. భాష్మాపయోగంతో ఉదాత్త 
ఇతివృత్త సమ్మేళనం తిమ్మకవి విశిష్టత. ఆచ్చ తెలుగులో రామాయణ రచన 
చేసీ చరితార్థడయ్యాడు. 


viii 


తెలుగు భాషా సాహిత్య సకోధనారంగంలోకూడా ఇటువంటి నూత 
నత్వాన్వేషణ, తెలుగదనంమీద మక్కువ డా॥ కె. వి. సుందరాచార్యులు 
గారిని అచ్చ తెలుగు కావ్యాల వైపు నడిపించింది. తొలి పయత్నంగా ఆయన 
ఈ పరిశోధనకు అచ్చతెలుగు రామాయణాన్ని ఎన్నుకున్నాడు. అచ్చ తెలుగు 
మీది ఆదరభావమూ, కళ్యాణ రాముని మీది భక్తీ ఆయనకు మార్గద ర్శకా 
లయ్యాయి. ఈ రెండూ ఒకచోట కూడిన అచ్చతెలుగు రామాయణం ఆయ 
నను ఆకట్టుకుంది. 


సంస్కృత సాహిత్యంలోని ఆద్వితీయ రమణీయమైన రామాయణ మహో 
కావ్యాన్ని ఎందరో తెలుగులోకి అనువదించారు. సంస్కృత పద బహుళ మైన 
శైలిలో పూర్ణ రామాయణానువాదాలు వచ్చాయి. అచ్చతెలుగులో అనువాదా 
నికి పూనుకోవడంవల్ల తిమ్మకవి ఎదుర్కొనవలసి వచ్చిన సమస్యలను చర్చించ 
డమే ఈ సిద్దాంత వ్యాసం _ేధానోద్దేశం. అంటే అనువాదంలో సాహిత్య 
పరమైన సమస్యలను చర్చించడం కాని, కూచిమంచి తిమ్మకవి శైలీ సౌంద 
ర్యాన్ని వింగడించడంగాని ఈ వ్యాసంలో |పధానం కాదు. కూచిమంచి తిమ్మ 
కవి ఉపయోగించిన ఆచ్చ తెలుగును విశ్లేషేంచడ మే లక్ష్యం. 


సుందరాచార్యులుగారు ఆటు సంస్కృత వ్యాకరణాన్ని ఇటు తెలుగు 
వ్యాకరణాన్నీ బాగా ఆధ్యయనం చేసినవారు. (పాచీన వ్యాకరణ సం|పదాయా 
లను చక్కగా తెలిసి ఉండడంతోపాటు ఆధునిక వ్యాకరణ సం పదాయాలవట్ట 
వె ముఖ్యం లేకపోవడమే గాక ఆదరం కూడా ఉన్నవారు. ఈ సిద్ధాంత 
వ్యాసంలో వారి ఈ దృక్పథం విశదంగా వెల్లడ వుతున్న ది. 


సుందరాచార్యులు గారు సౌమ్యులు, సహృదయులు, లోకవృత్త మెరి 
గినవారు. తమ అభ్నిపాయాలను సూటిగా స్పష్టంగా అభివ్యక్తం చేస్తారు. 
ఏ విషయంలోనూ అభిమాన దురభిమానాలకు లోనుగారు ఖండన మండనా 
లకు దూరులు. ఆందుకే ఆయన రచనతో తన మతాన్ని తెలియవరచడ మే 
తవ్ప విమర్శ |వతివిమర్శలకు తావుండదు. తానొవ్వరు,- ఇతరులను నొప్పిం 
చరు. ఆయన రచన కూడా అంతే. 1 


ix 


ఆయన ఈ అచ్చ తెలుగు రామాయణ భాషా పరిశీలనతో ఆగక 
తెలుగులో ఇంతవరకు వచ్చిన అచ్చతెనుగు రచనలన్నింటిని గురించి విపుల 
మైన పరిశోధన చేసి పిహెచ్‌ డి పట్టాన్నందుకున్నారు. అది _గంథరూపంలో 
ఇంతకుముందే |పచురితమై విమర్శకుల అభినందనలను అందుకున్నది. అచ్చ 
తెలుగు స్వరూవ స్యభావాలనూ, అచ్చతెలుగు రామాయణం సొబగులనూ, 
సర శంగానూూ సమ్మగంగానూ విశ్లేషించిన ఈ [గంథం ఆటు విమర్శకులనూ, 
ఇటు సామాన్య పాఠకులనూ కూడా అలరిస్తుందనడంలో సందేహంలేదు. ఇంత 
మంచి పుసకాన్నందించినందుకు సుందరాచార్యులుగారు ఆధినందనీయులు. 
త్వరలోనే మరో ఉత్తమ |గంథాన్ని సహృదయ పాఠకలోకానికి అందిస్తారని 
ఆశిసాను. 


డాొ॥ డి, చంద శేఖర రెడ్డి 


గా హా సా 
న్‌. ౫ 


౫3 రారా హాలు [గై లో 


విషయసూచిక 


తీమ్మకవి జీవితం _ కృతులు 

తిమ్మకవి నాటి చార్మితక, సాంఘిక పరిస్థితులు 
అచ్చతెలుగు 

అచ్చతెలుగు కవుల అచ్చతెలుగు 

అచ్చతెలుగు రామాయణము 

అచ్చతెలుగు రామాయణం - లక్షణసారసం గవాం 
భాషావి శేషాలు 

సూచికలు 

మాల దాసరి . శ్రీకృష్ణదేవరాయలు 
కల్పవృక్షం - కల్యాణఖండం 

రామాయణ చంపువులో తెలుగు |పాసలు 
నాగకన్య పునరుద్వాహము 


17 
20 
24 
33 
36 
77 


83 - 


86 
92 
97 


1. తివ్ముకని జీవితం-కృతులు 


కూచిమంచి తీమ్మకవి ఆనంతర ప్రబంధ యుగ కవులలో పేర్కొన 
దగినవాడు. కావ్యావతారికలలో తెలుగు కవులు తమను గూర్చి తమ కావ్య 
భర్తలను గూర్చి ఆనేక వివరా లందిసారు. అయినా ఎంతోమంది కవులను... 
గురించి. అనేక వాదవివాదాలుత్పన్నమౌతున్నాయి. కూచిమంచి తిమ్మకవి తన 
రచనలలో సందేవోనికి తావులేని వివరాలనెన్నింటినో అందించాడు.. . 


వంశము : 


ఆరువేలనియోగి, కౌండిన్య గో తుడు,1 పపితామహుడు బయ్యన, 
పితామవుడు తిమ్మన, తండి గంగన,జగ్గన, సింగన, నరసన్న పినతండులు, 
జగన, సూరన తమ్ములు, ఏరమ్మ, పాపమ్మ మేనత్తలు, లక్ష్మి తల్లి. మరో 
a జీ ౧ 
తమ్ముడు సింగన, భార్య బుచ్చమ. జగ్గకవి కుమారులు తిమ్మన, నింగన.క్‌. 


బయ్యన. 
తిమ్మన 
lL 
| | | || 
గంగన (లక్ష్మి) జగన సింగన నరసన వీరమ్మ పాపమ్మ 


తిమ్మకవి జగ్గకవి సింగన సూరన 
(బుచ్చమ) | 
తిమ్మన సింగన 


ARB-_1 


2 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


తిమ్మకవి తన తాత తిమ్మన “నిరతాన్న దానవర్ణిత యశస్సాం దుడ”నీ, 
తండి కూచిమంచన్వయా౦బోధి సీహారకరుడనీ చెప్పుకున్నాడు. తనను 
గురించి కడుపోడననీ, ' జగద్యినుత యశుడననీ, శ్రీమదుమారమణ కరుణా 
కటాక్ష నిరీక్షణ సంలబ్బ సరస కవితా స్మామాజ్య దురంధర ఘన యశోబంధు 
రుడననీ చెప్పుకున్నాడు. పిఠాపుర రావు నీల్మాది మాధవరాయ నృపతి 
తిమ్మ కవికి “కవి సార్వభౌమ” బిరుదాన్ని ఇచ్చాడు. 


గురువు : 


దెందులూరి లింగనారాధ్యుడు కూచిమంచి తిమ్మకవి గురువు. “వలు 
పుట్టువులంగూర్చిన దోసంబుల్‌ చిదుమంగా వేడుక పెల్టిద మొదవెడు దెందు 
లూరి లింగయ గురునిన్‌”? ఎద కుదురగు భక్తితో కొలుసానన్నాడు. 


“చిరభ కిన్‌ బొగెడద, మ 

'ద్దురునాథుని, దెందులూరి కులపావనునిన్‌ 

గరుణానిధి, నపరాంతక 

హరమూ ర్తిని, ఘనుని, లింగనారాధ్యమణిన్‌ "6 అని లక్షణ సారసంగ 
హంలో లింగనారాధ్యుని స్తుతించాడు. అచ్చ తెలుంగు రామాయణములో. 


ఏ మేటి యడుగు(గెందామర బల్గాంపు 
రపు టేజ్ల లేని క బంపు(దెప్ప 
యే బల్రిదుండు చెవినిడు నక్కరములు చె 
ల్వపు ము త్రిమేడకు వరుస మెట్టు 
లే పున్నెములగని యెజి(గించు మే ల్తెల్వి 
. కల్ల జగంబు చీకటికి దివ్వె 
యేదంట యొస(గునున్ఫూది దోసపు(దుల్య 
గాడ్పుదిండులకు వాకట్టుమందు 


తనర నే పెద్ద పుట్టువులను కడింది 

తెవులునకు వెజ్జా జేండట్టి దెందులూరి 

కొల(పు పాలేటి నిండు జాబీలి యనంగ. 

దనరు లింగన గురుని డెందమున(దలతు9? అని వర్ణించాడు :. rs 


అచ్చతేలుగు రామాయణంలో భాషావిశేషాలు 3. 


కొలం : 


కూచిమంచి తిమ్మకవి తన “రుక్మిణీ పరిణయముి'లో రచనా కాలాన్ని. 
తెల్పుకున్నాడు. శాలివాహన శకాబ్బములు 1637 మన్మథ సంవత్సరంలో 
ఈ కృతి పూర్తయింది.19) అక్షణసార సం్యగహం 


శాలివాహన శకవర్ష సంఖ్య కరర 
సాంగ శశి సంజ్ఞనలరు రౌ|ద్యబ్దమునను 
భాదవద శుక్ష పంచమి వరకు బూర 
మయ్యెనీకృతి నీ పేర నగసుతేశ[1! 


శా. శ. 1662 రౌదనామ సంవత్సరంలో పూర్తయింది. రుక్మిణీ 
పరిణయము డీ. శ. 1715 లోనూ, లక్షణ సారసంగహం 1740 తోనూ 
పూర్తయ్యాయి. రసికజన మనోభిరామము క్రీ. శ. 1750 లో వూ ర్రయింది .12 
శివలీలా విలాసము శా. శ. 1668 ధాత సంవత్సరంలో వూర్తయింది.38 అంటే 
[కీ శ. 1757. 


తిమ్మకవి రచనలలో రుక్మిణీ వరిణయాన్ని తొలిరచనగానూ, శివలీలా 
విలాసాన్ని తుది రచనలలో నొకటిగానూ భావించవచ్చు. ఆయన రచనా 
వ్యాసంగం నలభై రెండేళ్ళకు “పెగా సాగింది. పాతికేళ్ళ వయస్సులో తిమ్మకవి 
తొలి రచన చేశాడనుకుంటే ఆయన జననం కీ. శ. 1690 పాంతాల జరిగి 
ఉంటుంది. నిరంతర సాహిత్య వ్యాసంగంలో ఉన్న ఈ కవి శివలీలా విలాసం 
తర్వాత పేర్కొన్న రచనలేవీ లేకపోవడం వల్ల తర్వాత కొంతకాలమే జీవించి 
ఉండి ఉంటాడనుకోవచ్చు. శివలీలా విలాసరచన కీ, శ. 1757 కాబట్టి ఆయన 


(కీ. శ. 1760 పరకు జీవించి ఉండవచ్చు. కీ. శ. 1690.1760 మధ్య 
కాలంలో జీవించి, తిమ్మకవి ఆంధ సారస్యతాని కఖండ సేవ గావించాడు. 


[పాంతం ; 


లక్షణసార సంగహంలో *కందరాడ పుర సంస్థితుండ'నని - చెప్పు 
కొన్నాడు. తూర్పుగోదావరి జిల్హాలోని పిఠాపురం సమీపంలోని |గామం ఇది. 
తిమ్మకవి ఈ (గామానికి కరణం. తిమ్మకవి పిఠాపురంలోని కుక్కు టేశ్వర 


4 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 
స్వామికి తన (గంథాలను ఆ౦కితం ఇవ్వడమూ, పిఠాపురం మీద వల్పమాలిన 
అభిమానాన్ని చూపించడమూ ఆయన పీఠాపురంలోనే నివాస మేర్పరచుకొని 


ఉంటాడనే ఊహకు కారణమవుతున్నది. తొలి రచన ఆయిన రుక్మి ణీ 
పరిణయంలోనే. 


'పాదగయా క్షేత పరమ పవి|తంబు 
పురుహూతి కాంబకు( బుట్టినిల్టు 
యేలానదీ జలావృత తటాకాసీక 
మఖిల శక్తులకు విహార భూమి 
తోరంపు లవణ పాథోనిధి తీరంబు 
నిర్మల. గౌతమీనికట సీమ 
రుంతి మాధవదేవు గురుతర స్థానంబు 
విలసిత. ఖీమమండల తలంబు 
సేతు కారీ (పయాగాద్య శేషదివ్య 
తీర్థ రాజంబులందు (_తిష్టయగాంచి 
సకల దోషాపనోదక శ క్రినలరు 
పుణ్య సార౦బు పీరఠికాపుర వరంబు” అనీ, 


చకవాళా హార్య జలధి తుల్యోన్నత 
(పాకార వరిఖా విరాజితంబు 
సాందముక్తా సౌధ చందళాలానేక 
భర్మ నిర్మిత హర్మ్య శర్మదంబు : 
కరిసెంధ వాందో శికాధేను ధన ధాన్య 
_వనదేవ గృహ సరోవర్ణితంబు 
ఏమల చాతుర్వర్ణ్య విద్యత్క_వి శిష్ట “ 
భటనటామాత్యవిస్పారితంబు 
రాజ మహేంద్రవరదుర్గ రాజ్యభూరి 
భార సంభరణా శాంత భాసమాన 
రావు మాధవ నవ పరిరశితంబు 
భోగనికరంబు పీఠికాపుర వరంబు14 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 5 


భ క్రితత్సరత : 

కూచిమంచి తిమ్మక వి రాజాదరణ కంటె పర మేశ్యరాదరణ పె నమ్మకం 
కలిగినవాడు, దెందులూరి లింగనారాధ్యుని శిష్యుడు. “ఘన దెందులూరి లింగన 
గురూత్తమ దత్త సార శె వాచార సంగహు(డను' అని చెప్పుకొన్నాడు. తన 
రచనలలో *నర్పపుర మావోత్మ్యము” తప్ప తక్కిన వఐాటినన్నింటిని పీఠాపుర 
కుక్కు టేశ్వరస్వామికే అంకితం ఇచ్చాడు. తన (గంథాలలో శివస్తుతి, విఘ్నే 
శ్వర సుతిచేసి శివభ కిని పకటించుకొన్నాడు. తను “శ్రీమదుమార మణ కరుణా 
కటాక్ష నిరీక్షణ సంలబ్ద సరస కవితా స్మామాజ్య దురంధరుడ 'నని కూడా చెప్పు 
కున్నాడు. అయినా శివుని తప్ప అన్యుని గొలువనివాడుకాడు. సర్పపుర 
మావాత్మాన్ని పీఠ్రాపుర సమీవంలోని భావనారాయణస్వ్వామికి ఆంకితం 
ఇచ్చాడు. రుక్మిణీ పరిణయ, సింహాచల మాహాత్మ్యం, సీలాసుందరీ పరిణ 
యాదులు వివగాథలు. శివ, విష్ణు పరమైన గాథలను ర చించడంవల్ల శీవ కేశవా 
ద్వైత బుద్ది ఈ కవిలో ఉందనవచ్చు. 


(గంథాలను నరాంకితం చేయని కవులలో తిమ్మకవి _వముఖుడు. 
కుక్కు టేశ్యర శతకంలో నృపకులాధములను దూషించాడు. “రాజులకు కావ్యం 
అంకితమి స్తే వారు మోజున్నివ్వగలరా? ఏనుగులు, గుజ్చాలు, భూషణాంబరాలతో 
తృ ప్రిపరపగలరా?” ఆనీ, రాజులు ద్విజపుంగవులకు (పవేశింపరాని పృధు 
గృహాంతరములలో (_పేమతో నుందురనియు, ధర్మ పద్దతులు . తెలియక 
ధరణీ పై నడువ పాదము లేకుందురనియు, దుర్మార్గులగు మంతులు చెప్పినట్టు 
నటించుచు ద్విజిహ్విక లు గలిగియుందురనియు, వ్మకగతులచే వరించు వార 
నియు, ఎప్పుడును బుస్సురనుచు విషానలమును వెలి [గక్కుదురనియు: 
మదాంధులై యుందురనియు, అట్టి వారిని తుచ్చభోగములకై పొగడుటంతయు 
ఇవహావరములను దూరము చేసికొనుటయే యనియు' తిమ్మకవి. దూషించాడు.!5 


“నరవరులిడు మణిభూష కరితురగాందోళికాది విభవములు స్టిరములు. 
గావు. ఇహపరముల నిచ్చెదను జ్జ కృతి యిమ్ము' అని కుక్కు చేశ ఇరస్యామి 
తనను కోరినట్టు రసికజనాభిరామములో చెవ్పుకొన్నాడు.16 


చ్‌ అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


సమకొలికులు : 

“చంద రేఖా విలాపము రచించిన కూచిమంచి జగ్గకవి తిమ్మకవి 
సోదరుడే. “వాసవద త్త పరిణయ” కావ్యకర వక్కలంక వీరభ దకవి, 
“ధర్మఖండ' కర్త భవానీ శంకరకవి, భ ర్భహరి సుభాషితాలను తెలుగులోకి 
అనువదించిన ఏనుగు లక్ష్మణకవి తిమ్మకవి సమకాలికులే. వీరు తిమ్మకవికి 


అపులు. 


రచనలు : 


| రుక్మి ణీ పరిణయము 

. రాజశేఖర విలాసము 

స్ట కృష్ణ దండకము 

= చిరవిభవ శతకము 

+ సింహాచల మాహాత్మ్యము 
సీలాసుందరీ వరిణయము 

= అచ్చతెలుగు రామాయణము 
. సారంగధర చరితము 

. భర్గ శతకము 

. సాగరసంగ మాహాత్మ్యము 
. లక్షణసార సం గహము 

. రసీకజన మనోభిరామము 

- సర్పపుర మాహాత్మ్యము 

, కుక్కుటేశ్వర శతకము 

+ సుజన మనః కుముదచందిక 
భల్పాణ చరితము 

17. శివలీలా విలాసము 


(౦ ఎ రారా వి ఆఅ ణు = 


సక bd bad ప్రల pa టై pa 
లాలో హి Ie 


రెండు మూడు తప్ప కూచిమంచి తిమ్మకవి రచనలన్నీ ముదితాకే. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు గో 


వొటువులు : 


ఏనుగు లక్ష్మణ కవి తిమ్మకవిని_పశంసించినట్లు ఒక చాటువున్నది. 
రసికజన మనోభిరామ రచనానంతరం ఆకృతి చదివిన వార వనిత ఒకామె 
తిమ్మకవిని కౌగిలించుకొనగా ఆయన పెడ మొగం పెట్టాడట. అప్పుడా మె 


“చతురులలోన సీవు గడు జాణ వటంచును నేను గౌ౭గిలిం 
చితి నిటు మాలుమోమిడ(గజెల్లునె యోరసికాగగణ్య! 
ఆని (పశ్నించిందట. దానికి తిమ్మకవి-_ 


“అద్భుతమగు నట్టి బంగరపు బొంగరపుంగవ(బోలు నీ కుచ 
ద్వితయము తొమ్మునాటి యల వీపున దూ సెనటంచు(జూచితిన్‌* 


అని జవావీచ్చాడట. 


పాండిత్యం : 

లక్షణ సార సంగహంలో “సకల సంస్కృతాంధ లక్షణ కళా 
కౌళలాభిరాము'డనని చెప్పుకున్నాడు. అభినవ వాగనుకాసనుడనని చెప్పు 
కొన్నాడు. 


చివరి రోజులు : 


ఆయన చివరి రోజులలో స్యగామం వదలి వరాయిచోట వుండవలసీ 
వచ్చింది. అది బొబ్బిలి యుద్దం జరుగుతున్న కాలం. కళింగసీమ ఆంతా అల్ల 
కల్లోలంగావుంది. సంస్పానాధీశుల "సేనలు, మరాఠీల దండులు, | ఫెంచివాళ్ళ 
వటాలాలూ ఆదే వనిగా అటూ ఇటూ తిరుగుతున్న రోజులవి. కందరాడకీ సేనల 
తాకిడి చాలావుంది. అది తట్టుకోలేక స్వ్మగామాన్ని వదిలి తిమ్మయ్య చందమ్మ 
పాలం అనే ఊరు చేరుకున్నాడు. అతనికి పిల్లలు లేరు. తమ్ముడు జగ్గన్న, 
ఆతని కొడుకులూ తప్ప ఆదుకునేవాళ్ళు లేరు. భార్య పోయింది. ఈ అను 
భవాన్ని తిమ్మయ్య ఇలా చెప్పుకున్నాడు : 


8 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


అన్నంబు నాలుక కరుచియై కనుపట్టు 
నిలచినచో నిల్వ నలవిగాదు 
'మనుజేందుతోనైన మాటాడ సెపదు 
పనుల యందేమిము మనసు లేదు 
నడుచుచో నడుగులు తడబాటు గై కొను 
దగ బండువులనై న నగవురాదు 
తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించు 
గలనైన నిద్దుర కలుగబోదు 


శివ శివా ధ్యాతి దావలచిన వధూటి 
జాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన 
- భూనుత విలాస పీఠికొపుర నివాస 
కుముదపాత కోటి సంకాశ కుక్కు లెశ! (నెం. 92) 


“ఇదే శతకంలోని చివరి పద్యం. బహుశ తిమ్మయ్య చెప్పిన ఆఖరు 
పద్యం కావచ్చు. పండుగ రోజులలో కూడా నవ్వురాక, పడుకుంటే కలలో 
కూడా నిద్దర రాక కృశించిపోతున్న వృద్ధుణ్ణి చూస్తే ఎవరికి సానుభూతి 
. జనించదు? క విసార్యభౌముడ నే బిరుదు ధరించినందుకు తిమ్మ య్యకూడా 
పావం శ్రీనాథునిలాగే అవసాన కాలంలో అష్టకష్టాలు పడ్డటుంది. శ్రీనాథునికి 
తమ్ముడు లేడు. ఈయనకు ఉన్నారు. అవసానకాలంలో ఇద్దరికీ ఇంతే తేడా."17? 


వ తిన్ముకవినాటి బారి తక 
సొంఫిక పరిస్థితులు 


ఫ్‌ కవిపె నయినా ఆనాటి రాజకీయ, సాంఘీక, ఆర్థిక పరిస్థితులు , 
[ప్రభావం చూపుతాయి. “కూచిమంచి తిమ్మయ్య తన 56 సంవత్సరాల సాహిత్య 
జీవితంలో 15 కావ్యాలు (వాకాడు. వీటిలో ఒకటి లక్షణ (గంథం, ఒకటి 
ద్విపద కావ్యం, ఒకటి దండకం, మూడు శతకాలు, తొమ్మిది పద్య కావ్యాలు 
ఉన్నాయి. ఈ పద్య కావ్యాలలో రెండు పూర్తిగా అచ్చ తెనుగువి.”! ఇలా 
"వివిధ [ప్మకియలను ఆయన చేపట్టటానికి కారణమేమిటి? ఆనాటి చారి తక 
- సాంఘిక పరిస్థితులే మైనా దోహదం చేశాయేమో పరిశీలిద్దాం. 


కూచిమంచి తిమ్మకవి “కడపటి రాజుల యుగంిశి నాటివాడు. 
*+ఈ యుగం (కీ.శ, 1674లో |పారంభమవుతుంది.* తిమ్మకవి జన్మించిన 
'పోలునాడు' గోల్కాండ రాజ్యంలో ఉండేది. “ఆనాడు గోల్కొండ 
రాజ్యంలో తెలంగాణం, కర్నాటకం, - ఆర్కాటు అనే మూడు ఖండాలు 
వుండేవి. ఈ మూడింటిలోను 58 సర్కారులు, 654 పరగణాలు ఊండేవ*4 
. ఆప్పుడు పింగళి మాదన్న గోల్కొండ (పభువైన తానీషా దగ్గర మీర్‌ జుమ్లా 
(ఆర్థిక వ్యవహారాల సర్వాధికార్సిగాను, ఆయన సోదరుడు అక్కన్న పేష్కర్‌ 
. పదవిలోనూ ఉండేవాళ్ళు. కీ.శ. 1674లో శివాజీ “మహారాజి దిరుదంతో 
రాయగడ దుర్గంలో పట్టాభిషిక్తుడ యిన తర్వాత, మాదన్న కివాజీతో తాసీషాకు 
మతి కుదిర్చాడు. శివాజీ హైదరాబాదు వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. ఒక 
సంధి వతంపెన కూడ సంతకం చేశాడు. ఇలా ఈ రెండు వభుత్యాలు 
దక్షిణాపథంలో సుస్థిరం అయాయి. కీ.శ. 1674 లోనే తర్వాత ఆంధదేశ 
చరితను మార్చివేసిన _ఫెంచివాళ్ళు చెంజి దుర్గాధిపతి శీర్‌ ఖాన్‌ వద్ద 
పుదుచ్చేరి రేవును కొనుక్కున్నారు. 


10 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


ఆయితే జొరంగజేబుకు ఇలా దక్షిణాదిని ఇద్దరు బలవంతులు వేళ్ళు 
నిలదొక్రుకొనటం సహింపరానిదయింది. |క్రీ శ. 1680 లో శివాజీ చనిపోవటంతో. 
ఆయన తన వథకం |పవేశ పెట్ట _పారంభించాడు. కీ.శ. 1681 లో దక్షిణా 
పథానికి సేనలను పంపాడు. (కీ.శ. 1686 లో విదోహులకు లంచం ఇచ్చి 
అక్కన్న మాదన్నలను హత్య చేయించాడు, గోల్కాండను కబళించాడు. 
మొత్తం దక్షిణాదినంతా జయించి, మొగలు పతినిధిగా ఒక సుబేదారును 
దక్క_నులో నిలిపాడు. దక్కనుకు మొదటి సుబేదారు క్మముద్దీన్‌ ఖాన్‌. అశజ్జి 
“నవాబ్‌ సప మ. వీన్‌ కలీజ్‌ ఖాన్‌ పతహజంగు నిజాముల్‌ 
ముల్క్‌ ' అంటారు. అలా హపాదరాబాదు నవాబులకు “*నిజాంి అనే 
బిరుదూ కసత! అనే వంశనామం స్థిర పడ్డాయి.! 


మొదటి నిజాం కాలంలోనే కోస్తా పట్టణాలలో తెల్హవాళ్ళు _ డచ్‌, 
( ఫెంచ్‌, ఇంగ్లిషు వాళ్ళు - గిడ్డంగులు కట్టుకున్నారు. మెల్ల మెల్టగా వాళ్ళు 
దేశ రాజకీయాల్లో వేలు పెట్టటం |పారంభించారు. మొదటి నిజాం మరణించాక 
అతని రెండో కొడుకూ, కూతురి కొడుకూ వారసత్యంకోసం కాట్టాడుకున్న 
సందర్భంలో (ఫెంచివాళ్ళు కలగజేసుకున్నారు. అయితే ఈ వారసు లిద్దరూ 
యుద్దభూమిలో హతమయ్యాక, సలాబత్‌ జంగ్‌ అనే మరో వారసుణ్ణి _ఫించి 
వాళ్ళు నిజాముగా నిలిపారు. మొదట్లో _ఫించివాళ్ళూ, ఆ తర్వాత ఇంగ్లీషు 
వాళ్ళూ సలాబత్‌జంగ్‌ కు రక్షణ ఇచ్చారు. ఇంగ్లీషవాళ్ళు చేసిన సాయానికి పతి 
ఫలంగా 1759 మే నెలలో ఎనిమిది పరగణాలతో మచిలీపట్నం వాళ్ళకు 
ఈనాంగా ఇచ్చాడు. ఆ తర్వాత అతని తమ్ముడు నిజాం అలీ 1761 లో అన్నను 
బంధించి తనే సుబేదారుగా (ప్రకటించుకున్నాడు ఇంగ్లీషు వాళ్ళని తనకు 
సెనిక సహాయం చేయమని కోరాడు. ఖర్చుల నిమిత్తం శ్రీకాకుళం, రాజ 
మండి, ఏలూరు, కొండపల్లి సర్కారులు నాలుగూ ఇచ్చాడు.” 


అలా తిమ్మకవి నివసించిన “పోలునాడు” కుతుబ్‌ షాహీలు, నిజాంలు, 
| ఫెంచివాళ్ళుు ఆ తర్వాత ఇంగ్లీషు వాళ్ళ పాలనలోకి వచ్చింది. ఈ 
“ఫోలునాడు' (పౌర్దునాడు) లో పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం, తుని 
(పాంతాలు వుండేవి. ఈ సీమలో పెద్దాపురం, పిఠాపురం సంస్థానాలు చరిత 
కల రాజ్యాలు. ఆ రెండు సంస్థానాలు చాల సఖ్యంగా వుండేవి. కూచిమంచి 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 11 


తిమ్మకవి జన్మించిన “కందరాడి పిఠాపురం సంస్థానం చేరువలో వున్న 
(గ్రామం. పీఠాపురం సంస్థానాన్ని 1647 నుండి 1671 దాకా రామచంద 
రాయణిగారు, ఆ తర్వాత 1671 నుండి 1704 వరకు పెద మాధవ రాయణిం 
గారు పరిపాలించారు. పెద మాధవరాయణింగారి తమ్ముడు నరసింహరాయణిం 
వారు 1704 నుండి 1720 వరకూ పరిపాలించాడు. ఆయన కొడుకు వెంకట 
రాయణిగారు 1720 నుండి 1728 వరకు పరిపాలించాడు. ఈయన అపుతకు 
డవడం వల్ల ఆయన చిన ముతాత గారి మనుమడు బుచ్చారాయణిగారు రాజ్యా 
నికి వచ్చి 1728 నుండి 1759 వరకూ పరిపాలించాడు. ఆ తరువాత చిన 
మాధవరాయణింగారు 1759 నుండి 1761 వరకూ పరిపాలించాడు. 


పెద్దాపురం, పీళాపురం సంస్థానాలు చేసిన సాహిత్య సేవ అనల్పం. 
ఎందరో కవులను పోషించి, ఎన్నో కృతులు నిర్మింప చేసిన ఘనత ఈ రాజ్యా 
లకు దక్కింది. 


“కడపటి రాజల యుగంలో (పజల కడగండ్డకు అంతులేదు. ఎక్కడ 
చూసీనా యుద్ధాలే. సెనికులు ఊళ్ళను కొల్పగొట్టటం సామాన్యమైపోయింది. 
వన్నులు వసూలు చేయటమే తప్పించి _పజలకు సౌకర్యాలు సమకూర్చట 
మన్నదే అబ్బురమైంది. పాతకాలపు వనరులు పాడై పోతూ వుంటే పాలకులు 
చూస్తూ ఊరుకొన్నారు గానీ తమ సంచులు విప్పి మరమ్మత్తు చేయించడంలేదు. 


వ్యవసాయం చేసే రైతును అందరూ పీక్కుతిన్నవాశ్ళే”9 


18 వ శతాబ్దం భారతదేశ చరితలో చాలా ముఖ్యమైంది. పెద్ద స్మామా 
జ్యాలు కూలిపోయాయి. ఉన్న రాజ్యాలు అస్థి రత్వంలో పడి కొట్టుకుంటు 
న్నాయి. యూరోపియన్‌ వర్తకుల ముఠాలు త్వరితగతిన అభివృద్ది చెందాయి. 
(బిటీష ఈస్టిండియా కంపెనీ బిటీషు [పభుత్వం నుండి ఎన్నో అధికారాలను 
సంపాదించింది. యుద్ధాలు | వకటించడానికీ, ఒడంబడికలు చేసుకోవడానికి, 
సొంతంగా నాణాలు ము దించుకోవడానికీ, న్యాయ విచారణ జరపడానికీ, 
సొంత సైన్యాన్ని కలిగి ఉండడానికీ కంపెనీ అధికారాలను పొందింది. తమ 
అవసరాలకు కంపెనీ వనరుల్ని ఉపయోగించుకున్న మొగలు చ|క్రవర్తులు, 
బెంగాల్‌ నవాబులు తదితరులు |పతిఫలంగా కంపెసీకి రాయితీ లివ్వవలసి 


12 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


వచ్చింది. కంపెనీ ఆదాయమూ, అధికారమూ విపరీతంగా పెరగడం 
(పారంభించింది. వలస రాజ్య నిర్మాణం కోసం పోటి పడ్డ |(ఫెంచి, ఇంగ్లీఘ 
వాళ్ళలో 15 వ శతాబ్ది మధ్యకాలానికి ఇంగ్లీషు వాళ్ళు విజయం సాధించారు. 
1766లో పాదరాబాదు నిజాం గుంటూరు, కొండవీడు, ఏలూరు, రాజమం, డి, 
శ్రీకాకుళం పరగణాలను ఇంగ్లీమవారికి కౌలుకిచ్చాడు. | 


దాదాపు వేయి సంపత్సరాలకు పెగా స్థిరంగా ఉన్న స్వయం సంపూర్ణ 
ఆర్థిక వ్యవస్థలో 17 వ శతాబ్దంలో మార్పులు రావడం [పారంభమయింది. 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యం దెబ్బతిన్నది. యూరోపియన్‌ వాణిజ్య 
సంస్థల _వవేశం దీన్ని మరింత వేగవంతం చేసింది. అప్పటికి దేశంలోని వట్ట 
"ణాలే వాణిజ్య కేందాలుగా ఉండగా యూరపియన్హ (పవేశంతో విదేశాల్లోని 
పట్టణాలు కూడా కేందాలయ్యాయి. మొదట్లో మనదగ్గర తయారయిన వస్తు 
వులను తమ దేశంలో అమ్ముకొని డబ్బు సంపాదించిన ఇంగ్లీమవాళ్ళు కమ... 
_కమంగా ముడిసరుకుల్ని కొని తమ దేశంలో తయారయిన వస్తువుల్ని మన 
దేశంలో ఆమ్మ డం మొదలు పెట్టడంతో వృ త్తికారుల వృత్తులు దెబ్బతిన్నాయి. 
పెట్టుబడిదారీ సమాజంలో కి అడుగుపెట్టాం. సంబంధాలు |దవ్య సంబంధాలుగా 


మారాయి. 


రాజుల, సంస్థానాధివతుల అధికారం వెనుక పట్టి ఇంగ్లీషు వాళ్ళ అధికారం 
చెలామణిలోకి రావడం |పారంభించింది. తమ అధికారాన్ని కాపాడుకోలేని 
సంస్థానాధివతులకు రాజ్యపాలనలో సమయాన్ని వినియోగించే ఆవకాశం లేక 
పోయింది. రాజకీయంగా అస్యతం తులూ, రక్షణపరంగా అసమర్థులూ, ఆర్థి 
కంగా దివాలా కోరులూ అయి కేవలం (బిటీషువారికి వన్నులు వసూలు చేసి 
పెట్టే సుంకర్ల స్థాయికి చేరుకుంటున్న సంస్థానాధివతులు (పజా క్షేమాన్ని 
పట్టించుకునే స్థితిలో లేకపోయారు. వన్నుల విషయంలో, ఆగ్రహారాల విష 
యంలో, అ్యగవర్దాల విషయంలో అంతకుముందుండిన రాయితీలు రద్ద 
య్యాయి. చిల్లర (పభువులమీద (వజలకు గౌర వాదరాలు లేకుండా హోవడమే 
“గాక నిరాదరమూ, తూష్టిఃభావమూ చోటు చేసుకున్నాయి. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 13. 


పదుగురు కోతి వెంబడి సంచరింపరే 
వాహకుల్లేరె శ వంబునకును 

గంగిరెద్దుకు లేవె ఘనతూర్యరా వముల్‌ 
కలిమిగల్లదె వార కామినులకు 

పులి గోవు జంపి నక్కల బోషింపదె 
స్లూలకాయము లేదె దున్న లకును 

పుప్పి పంటికి లేదె పుట్టంబు జుట్టుట 
వేణుధరుండెద్దు వెంటరాడె 

న్యాయపద్దతి నడువని యవనిపతికి 
నెన్నిచిన్నెలు గలిగిన నెందుకొరకు.... 


రాజు వేషమ్మాతం చేతనే రాజు అవుతున్నాడు తప్ప నిజమైన రాజు 
కావడం లేదు. రాజులను తిట్టిన కవుల సంఖ్య చాలా ఎక్కువ ఈ కాలంలో. 
కూచిమంచి తిమ్మకవి. 


అందలం బెక్కు_ట యవని( (బశ స్తమా 
(మానెక్కి. నిక్కదే మర్కటంబు 
_తొడవులు దొడుగుట దొడ్డ సౌభాగ్యమా 
కడుసొమ్ము లూనదే గంగిరెద్దు 
విత్తంబు గూర్చుట విమల |బచారమా 
ఐహు నిధుల్‌ గావండే భై రవుండు 
(పజల దండించుట పరమ సంతోషమా 
(పాణులనెల నేపండే జముండు 
దొరతనంబున కివిగావు వరుసలరయ 
సాహ సౌదార్య ఘన పౌరుషములుగాని....10 


అన్నాడు. “ఇట్టి దుర్మదాంధ నృపకులాధము లేరి కమియ్యగలప?”, 
“తన పొట్టకై (పజంగలంయయ దురితరతు(డు వాడొక రాజా తరాజు గాక” అని 
విమర్శించాడు. 11 


14 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


రాజకీయ, ఆర్థిక వరిణామాలవల్ల ఎక్కువగా బాధ పడ్డ వారు బ్రాహ్మ 
ణులు. అందువల్ల |బాహ్మణులకు దానధర్మాలు మానివేసిన, మానివేస్తున్న, 
దానం చేసి బాధపడే వాళ్ళను మూర్జులని విమర్శించాడు తిమ్మకవి.12 అట్లాగే 
వృత్తులు తారుమారు కావడాన్ని కూడా సహించలేకపోయాడు. 


కాపు క ఏీశ్వరుల్‌ కంచణ యోగులు 
సాతాని వైష్టవుల్‌ సాలె భటులు 
కోమటి దాతలు కొంచె భాగోతులు 
మాలవెజ్జాలు బోయమావతీలు 
గొల పౌరాణికుల్‌ పల్లె దై వజ్ఞాలు 
బానిస వేశ్యలు జైన బాప 
లాడు దీర్పరు లు్మగయవన ధరాదీశ్వ 
రులు వైదిక _పధానులును మిగుల 
భూతలంబున గలి దోష హేతుకమున 
[|బబలు రైరింక నేమి చెప్పంగవలయు....13 


ఆని ఈ పరిణామాలకు కలి దోషం కారణంగా ఊహించాడు కవి, 
నిజంగా రాజరిక వ్యవస్థమీద తిమ్మ కవికి వ్యతిరేకత లేదు. అగహారాలు, 
ధన కనక వస్తు వాహనాలూ ఇచ్చే మహ్మావభువులుంటే మంచిదే. ఆటువంటి 
పరిస్థితులు తొలగిపోయాయి కాబట్టి దాన ధర్మాలు చేయలేని (పభువులు పనికి 
రాకుండా పోయారు. ఆందుకే వారిని వదిలి స ర్వేశ్వరుల్డే వరించాడు తిమ్మకవి. 
మారిన పరిస్థితులకు కారణాలను గుర్తించలేక కలికాలమహిమగా సరిపెట్టు 
కున్నాడు. 


వేద శాస్త్ర పురాణ విద్య లకి గావు 
పరిహాస విద్యలు పనికి వచ్చు 

గద్యపద్య విచిత కవితలు కొటగావు 
గొల్పి సుద్దుల కతల్‌ సెల్టుమీణు 

దేవతాభాషల గతీరులేమియు గావు 
పారసీకోక్తులు (పణుతి కెక్కు 


అచ్చతేలుగు రామాయణంలో భాషావి శేషాలు 15 


శై వవైష్టవ మతాచారంబు లొప్పవు 

పాషండ మతములు బాళి నలరు 
నౌర యిక్క_లి కాల మహ త్వమెంతొ 
వింతయై తో(చుగద ధరాభ్యంతరమున...,1క 


17, 18 శతాబ్దాలలో (ప్రక్రియా వైవిధ్యం ఎంతగానో కనిపిస్తుంది. 
వచన కావ్యాలు, ద్వ్యర్థి, _త్యర్థికావ్యాలు, శతకాలు, యక్షగానాలు, దండ 
కొలు, శృంగార (ప్రబంధాలు, లక్షణ (గంథాలు, అచ్చతెనుగు కావ్యాలు 
విసృతంగా వచ్చాయి. కూచిమంచి తిమ్మకవిలోనూ ఈ (పష్మకియా బాహుళ్యాన్ని 
చూడవచ్చు. మహాకావ్య నిర్మాణ క్షమత లేకపోవడమో లేక ఈ వరిణామ 
దశలో మహాకావ్య రచనకు తగిన మనః స్తిమితమూ, ఆవకాశమూ లభించక 
పోవడమో చమత్కారజనక మైన ఆల్పరచనలకు కవులు పాల్పడడానికి కారణ 


_ మయి ఉంటుంది. 


కవులు పేక్రియాపర మైన, భాషాపరమైన చమత్కారాలకు ఎక్కువ 
(పాధాన్యం ఇచ్చారు. క్లిష్టమైన, సర్కస్‌ ఫీట్టవంటి చ్మితబంధ కవిత్వాలకు 
వశులయ్యారు. [వకియా వై విధ్యంతోపాటు ఈ కాలపు రచనల్లో కనిపించే 
మరో విశేషం భాషలో వాడుక భాషకు దగ్గరగా రావడం. ఇది యక్షగానాల్లో 
ప్నాతోచితభాషరూపంలోన్తూ, శతకాల్లో పామర జనాభ్మిపాయ వ్య కకరణం 
గానూ కనిపిస్తుంది. కావ్యభాషకూడా సంభాషణలతో వాడుకభాషకు సమీపంగా 
వచ్చింది. “గామ్యమనగ నెవరునొప్పరు, ఒరుల దెగడుచోట నొప్పునదియు" 
ఆన్న కేతన వాక్యాన్ని అనుసరించి తగిన సందర్భాలలో (గామ్యాన్ని కూడా 
ఉపయోగించారు. ఆత్మాశయ రచనలైన శతకాలలో భాషా విషయంలో 
3 థిల్యం సహజమే. 


ఈ కాలంలో పకియా వైవిధ్యం అపారంగా ఉండడానికి కారణాలేమని 
' పరిశీలిసే, సలక్షణమైన మహాకావ్యరచన ప్రాచీనుల మార్గంలో చేయడానికి 
తగిన వాతావరణం లోపించడ ౦వల్ల నూతనత్య |వకటన కోసం అన్వేషణ 
[పారంభించడం ఒక |వధాన కారణమనిపిస్తుంది. ఆందుకే పూర్వులు చేయని 
పనులు వెతుక్కున్నారు. వూర్వం ద్వ్యర్థికావ్యాలు లేవు కాబట్టి పింగశిసూరన్న 


16 అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


ద్వ్యర్థికావ్య రచనకు పూనుకున్నాడు. రెండర్జాలొచ్చె పద్యాలు మాతం పూర్వ 
కవుల రచనల్లో ఎన్నో దొరుకుతాయి. వాటిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ 
సంపూర్ణ కావ్యర చనను తలపెట్టారు. అట్టాగే పూర్వుల రచనల్లో అక్కడక్కడా 
అచ్చతెనుగు పద్యాలూ, నిరోష్ట్యవద్యాలూ, అనులోమ విలోమ పద్యాలూ, 
ఏకాక్షర పద్యాలూ ఉండనే ఉన్నాయి. కావ్యమంతా ఇటువంటి నియమాన్ని 
పాటించడం నూతనత్వం నిర్వచనంగా రాయడమే ఒక విశిష్టలక్షణంగా 
భావించిన వారికి ఇవన్నీ ఆకర్షక లక్షణాలే. ఒక నియమాన్ని అవలంబించడమే .. 
మహత్కార్యంగా భావించిన కవులు [(కమకమంగా అనేక నియమాలతో కావ్య 
రచన చేయడం మహోత్కృృష్టంగా భావించడం జరిగింది. ఈ (పయోగ-- 
వైచితీ కుతూహలమే, నూత్న (పియత్వమే ఆచ్చుతెనుగు కావ్యాలు (పభవించ . 
డానికి కారణమయింది. 


లే. అచ్చ తెలుగు 


“అచ్చ తెనుగు అన్న మాటను తొలుత వాడినవాడు మూలఘటిక కేతన. 
అంతకు ముందు జాను తెలుగు”, దేశి” అనే మాటలు నన్నెచోడుడు, పాల్కురికి 
సోమన వాడారు. ఆయితే ఈ మాటలు భాషా పరంగా గొవు విశేషాలను 
తెలిపేవి కావు. ఎందుకంటే జాను తెలుగులో రచన చేస్తామన్న ఈ కవులు ' 
వాడిన భాష నన్నయ తిక్కనాదుల భాషకంటే భిన్నమైనది కాదు. కాని 


వృషాధిప శతకంలో జాను తెలుగుకు పాల్కురికి సోమన ఉదాహరణం అతని 
కొవ్య భాషకం టే భిన్న మైనది. ఆందువల్ర జాను తెలుగు ఏమిటో స్పష్టం కాదు. 


కేతన తెలుగు భాషలోని పదజాలాన్ని తత్సమం, తదృవం, అచ్చ 
తెనుగు, దేశ్యం, గామ్యం అని అయిదు విధాలుగా వర్గిక రించాడు. కేతన ఉదా 
హరణలనుబట్టి పరిశీలిస్తే అచ్చ తెలుగుకూ, దేళ్యానికీ కుక భేదం స్పష్టపడదు. 
పెగా తత్సమం తప్ప "తక్కి న నాలుగూ అచ్చ తెలుగు అని చెప్పడంవల్ల 
ఇది మరింత క్రిష్టమవుతుంది.. 1 నాలిగింటిలో ఒక విభాగానికీ, నాలిగింటికీ కలిపీ 
&కే సంకేతం సందిగ్గతను కలిగిస్తుంది. అందరికీ తెలిసే దేశ్యపదాలు అచ్చ 
తెలుగు అని, తక్కినవి కేవలం  దేశ్యమాతలనీ కేతన భావించి ఉండవచ్చు, 


విన్న కోట పెద్దన కూడా తెలుగు వదజాలాన్ని ఐదు విధాలుగా విభ 
జించాడు. తత్సమం, తద్భవం, సహజాంధ దేశభవం, దేశ్యోద్భృవం, 1గామ్యం. 
ఇక్కడ దెశ్యోద్భృవం. అన్యదేశ్యం. సహజాంధ దేశభవం దేశ్యం, తత్సమ, 
తద్భవ, దేళ్యాలలో చేరని సహజూర్యధ దేశభవాలని ఈయన “అచ్చ తెలుగు” 
అన్నాడు. 

ఈ శబ్ద చింతామణి “'తజ్ఞా సమాచ దేశ్యాగామ్యా చేయం చతుర్విధా 
భవతి అని పదజాలాన్ని హను విధాలుగా విభజించింది. దీనిలో ఆచ్చ 
తెలుగన్న మాట లేదు. అప్పకవి తత్సమ, తద్భవ, దేశ, (గామ్యాలని నాలుగు 
విధాలుగా విభజిస్తూ “ఆంధ దేశ్యంబులు రెండు దెజంగులయ్యె భువి శుద్ధాం 
[ధంబులు. నన్య దేశ్యజాం[ధంబులు నాగా ....క అని దేళ్య పదాలను రెండు 
కు ధాలుగా. విభజించాడు. 

ARB -2... 


18 ఆచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


అచ్చ తెలుగు కావ్యాలు రాసిన కూచిమంచి తిమ్మకవి కూడా తన లక్షణ 
గంథం “లక్షణ సార సంగహము'లో తత్సమ, తద్భవ, దేశ్య, [గామ్య 
విభాగంచేసీ డేశ్యాన్నే అచ్చతెనుగు అని కూడా కొందరు అంటారని పేర్కొ 
న్నాడు. తక్కిన వాటికి విసృతంగా ఉదాహరణలు చూపిన తిమ్మకవి దీనికి 
ఉదాహరణలు చూపలేదు. ఆందరికీ తెలిసిన వదాలు కాబట్టి అక్కర లేదను 
కున్నాడేమో! 


చిన్నయసూరి బాలవ్యాకరణంలో సంస్కృత సమాసాలు తప్ప 
తక్కినదంతా అచ్చతెలు గన్నాడుక్‌. చిన్నయసూరి విభాగంలో . దేశ్యం 
'తిలింగదేశ వ్యవహార సిద్దంబగు భాష” అన్నాడు కాబట్టి ఆయన విభాగంలో 
అన్యదేళ్యాలు కనిపించవు. 

తెలుగు లాక్షణికుల పె యభీపాయాలను పరిశీలిస్తే తత్సమ తద్భవ 
విభాగం కేవలం సంస్కృత, _పాకృత భాషా పదాలకు సంబంధించిందే తప్ప 


ఆన్యభాషా వదాలకు సంబంధించదు. అన్యభాషా పదాలను దేశ్యంలో భాగంగా, -- ... - 


సమానంగా గుర్తించడం విచితంగా ఉంది. ఈ అన్యదేశాలు తక్కిన _దావిడ 
భాషల నుండి (గహించినవై తే ఇందులో కొంత బాచిత్యం ఉంది. అరబిక్‌, 
పర్షి యన్‌ పదాలను కూడా |గహించడం ఎందుకో? పాలకులైన మహమ్మ 
దయ _పభువులతో తమ ఏకత్వాన్ని తెల్పుకోవడానికా ఆని (పేశ్నించుకుంటే 
ఈ లాక్షణికు లెవరూ వారి పాలనలో ఉన్నవారు కారు. 


చిన్నయసూరి నిర్వచనానికి ఆన్యదేశ్యాన్ని కూడా చేరిస్తే ఆచ్చ తెలు 
గవుతుంది ఆచ్చతెలుగు కవుల దృష్టిలో. ఇది ఎంత పరకు సమంజస మన్న 
(పశ్నకు సమాధానం లేదు. లాక్షణికుల దృష్టి, కవుల దృష్టీ కూడా ఈ విష 
యంలో తర్క-_బద్దంగా లేదు. మొత్తం భాషలోని పదాలను దేళ్యాలు, అన్య 
దేశ్యాలుగా విభాగం చేసీ అన్యదేళ్యాలలో తత్సమ, తద్భవ విభాగం చేయ 
వలసింది. ఎందుకో లాక్షణికులు ఇటువంటి తర్క సహజమైన ఆలోచనను 
“అనుసరించ లేదు. సంస్కృత, _పాకృత భిన్నమైన ఆన్యదేశ్య పదాల సంఖ్య 
గణనీయం కాదనుకోవడంవల్ద (పత్యేక విభాగం చేయలేదేమో! 

కవుల విషయానికి వస్తే వాళ్ళు అచ్చతెలుగులో కావ్యర చన చేయడం 
ఒక క్లిష్టమైన కార్యసాధన. ఈ క్లిష్టత _ అపారంగా వచ్చి చేరిన, సహజంగా 
కలసిపోయిన తత్సమ పదాలను, ఆవి లేకుండా సామాన్య సంభాషణ కూడా 


© 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 19 


సాధ్యంకాని స్థ సాయికి చేరుకున్న తర్యాత కాహ్య రచనలో పరిహరించడంలో 
ఉంది. అందువల్ల సంస్కృత సమాలను పరిహరించి కావ్యరచన చేయడమే 
వారి [పతిభాపాటవానికి గీటురాయి. అల్పసంఖ్యాక మైన పెర్షో = ఆరదిక్‌ 
వదాలకు ఈ విషయంలో ఎటువంటి [పాముఖ్యమూ లేదు. వాటిని తదృవా 
లతో సమానంగా భావించారు. అన్యదేశ్యాలను పరిహరించకపోవడానికి ఇంత 
కంటే కారణమేమీ ఉండి ఉండదు. పెగా అచ్చతెలుగు కావ్య రచన ఆరంభం 
మవామ్మదీయ |పభుపుల ఆస్థానంలో జరిగింది కాబట్టి కావ్య రచనలో పెర్టో - 
ఆరబిక్‌ వదాల (పయోగం వారికి హర్దాన్ని కలిగించి ఉంటుంది. _పభువులను 
ఆనందింపజేయడానికీ, అన్యదేశ్య పదాల _పయోగం ద్వారా చమత్కారాన్ని 
కలిగించడానికీ కూడా ఉపయోగపడింది కాబట్టి పొన్నిగంటి తెలగన్న తన 
రచనలో వాటిని (వయోగించి ఉంటాడు. తరువాతి కవులు గతానుగతికంగా 
అనుసరించారు. 


ఆచ్చతెనుగులో తనది తొలిరచన ఆయినా పొన్నికంటి తెలగన్న అచ్చ 
తెనుగు లక్షణమేమి చెప్పలేదు. 

“తెను(గునను మాలు పేళ్ళిడి 

'పెనంచిన వినంగూడ దనుచు బిరుదులు(చెళ్ళున్‌ 

మును వేల్పుబాస వెంబడి 

నునిచెద గాదనకుండయ్యా యుల్పములందున్‌ ”6 


ఈ ఒక్కమా టే ఆయన చెప్పింది. బిరుదులూ, పేద్దూ మాతం 
సంస్కృత పదాలను యధాతథంగా వాత తోనం రః తక్కిన సంస్కృత 
పదాలు వాడకపోవడమే ని యమమన్న మాట. 

“ఒనరంబేరులు బిరుదులు తెలుగు సేయ 

బోలదని మున్ను పెద్దలుపూని [తోవ 

యిడిరి గావునంగూరుపుమిదియు నట్టు”? 

అని తిమ్మకవి కూడా తెలగన "మార్గాన్నే అనుసరించాడు. నీలా 
సుందరి పరిణయముిలో ఈ (పస క్రికూడా తేలేదు. 

అచ్చతెలుగుకు పర్యాయ పదాలుగా తేటతెలుగు, జానుతెలుగు, నాటు 
తెలుగు ఆనేవి కనిపిస్తాయి. జానుతెలుగు పాల్కురికి సోమన వృషాధిపశతక 
పద్యంలో అచ్చతెలుగే, కాని తక్కినచోట్ట కాదు. ఈ పద నిర్వచనం విష 
యంలో విస్తృతమైన చర్చ జరిగింది. “అందువల్ల అచ్చతెలుగు పర్యాయ 
'ఫదంగా పనికి వచ్చేదికాదు. తేట తెలుగు” అన్నమాట సాంకేతికంగా “అచ్చ 
తెనుగు! అన్న అర్థాన్ని ఇచ్చేది కాదు. “నాటు తెలుగు అన్న పేరు ఆది భట్ట 
నారాయణదాసు పెట్టింది. ఆంతగా _పేచారంలోకి రాలేదు. 


4 అచ్చతెలుగు కవుల అచ్చతెలుగు 


అచ్చతెలుగం టే సంస్కృత సమవదాలు తప్ప తెలుగులో వాడే తక్కి.న | 
పదాలన్నీ అన్న విషయాన్ని గమనించాం. అచ్చతెలుగు ఒక నూత్న 
(పయోగ౦గా కవు లారంధించారసీ తెలుసుకున్నాం. ఒక భాష స్వరూప 
స్వభావాలు ఆ మాట్లాడే (పజల సంస్కృతిమీద, ఆ |పజలకు ఇతరులతోఉన్న 
సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. (పపంచంలో ఏ జాతీ మరో జాతితో 
ఫ్‌ విధ మెన సంబంధాలూ లేకుండా ఉండదు. అట్టాగే (పవంచంలో ఏ జాతీ 
శుద్దం కాదు, స్వచ్చంకాదు. అదేవిధంగా ఏ భాషా పరిశుద్ద మూ, ఇటువంటి 
ప రిశుద్దతా, స్వచ్చతాభావాలూ సహజాలు కావు. 


మానవ సంఘంలో అనివార్యమైన సంబంధాలను కాదనడం ఆయా 
వర్గాల రాజకీయ [వయోజనాలకోసమే తప్ప మరొకటికాదు. ఇతరుల రాజకీయ 
సాంస్కృతిక, ఆర్థిక ప్రాబల్యాన్ని తిరస్కరించి తమ విశిష్టతను చూపించు 
కోవడానికి ఒక సిరసన మార్గంగా, ఆత్మ (పత్యయాన్ని వెలార్చే ఒక 
సాధనంగా భాషలో స్వచ్చతాభావాన్ని ఉవయోగిస్తారు. ఒక జాతి వ్య క్రిత్వాన్ని 
_పస్సుటం చేసే (పకృష్టసాధన ౦ భాష. సంస్కృతీవరంగా అవిభాజ్యంగా కలిసి 
పోయింతర్వాత వేర్పాటు కష్టసాధ్యమైన పని. దానికి ఒక మహోద్యమం 
కావాలి, 


ఆంధదేశంలో ఆర్యసంస్కతికి వ్యతిరేకంగా ఎటువంటి మహోద్య 
మాలూ ఆనాడూ లేవు, ఈనాడూ లేవు. అందువల్ల భాషాపరంగా సంస్కృత 
నిరసన ఎప్పు డూ (పస్పుటం కాదు. కాకపోతే కొంత స్యభాషాభిమానం 
అక్కడక్కడా గోచరించవచ్చు. పొన్నికంటి తెలగన్నకుగాని, కూచిమంచి 
తిమ్మకవ్‌కిగాని ఆటువంటి వీరావేశముందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ 
లేవు అచ్చ తెలుగులో తప్ప మరోవిధంగా రచనలు చేయము అని వతిజ్ఞ 
చేసిన కవులెవ్వరూ తెలుగులో లేరు. ఆంత వీరాభిమానమే ఉంటే .తద్భవాలు 
మారం ఎట్టా పనికివస్తామి. వీరుదుల్పు, పేద్ద దేలి వల ఉంచుతామని సగౌర ” 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశషాలు ' “Ql 


వంగా ఎందుకు చెప్పుకుంటారు? ఆర్యాదీన కవుల్లో ఈ అభిమానం కొంచెం 
పెరిగి ఉంటే సెరిగిడండవచ్చుగాని తద్భవాలను కూడా వరివరించ గలిగిన 
శ క్రిసామర్థ్యాలుగాని, దురభిమానం కాని ఏర్పడలేదు. 


భాషలో సంస్కృత సమాలను పరిహరించినవాళ్ళు కావ్యేతివృ త్ర విష 
యంలో సంస్కృతభాషలోని వస్తువులను వరిహరించారా? మహమ్మదీయ 
[వభువుల ఆస్థానాలలో బహుమతుల ందుకున్న వారూ, ఆ |పభువులకు కావ్యా 
లంకితం చేసినవారూ తపతీసంవరణోపాఖ్యాలూ, యయాతి చరిితలూ ఇతి 
వృతంగా తీసుకోవడం ఎందుకు? ఏ ఇ్యబహీంకుతుబ్షా చర్మితనో, అమీనుఖాను 
చర్మితనో, కాకపోతే మహమ్మదు (ప్రవక్త చరితనో ఇతివృ తంగా తీసుకోవచ్చు. 
ఆవని వారు చేయలేదు. అతిశయించిన ఆం ధాభిమాన మే ఉట్టిపడుతున్న దను 
కుంటే తెలుగు దేశానికి, |పజలకు సంబంధించిన ఇతీవృతాన్ని స్వీకరించి 
ఉండవచ్చు. ఆ పనీ చేయలేదు: అందువల్ల ఈ కవులకు సంస్కృతం పట్ట 
గాని, ఆర్య సంస్కృృతిపట్టగాని ఎటువంటి వెరస్యమూ లేదు. వల్ద మాలిన 
తెలుగు అభిమానమూ లేదు. హిందూమతానికీ, సంస్కృతానికీ ఆచ్చ తెలుగు 
కావ్యాలను రచింపజేయడం ద్వారా ఏదో రాజకీయ (పమోజనాన్ని సాధించా 
లని మహమ్మదీయ (వభువులు కుట చేశారని భావించడానికి కూడా ఎటు 
వంటి ఆధారమూ లేదు. అచ్చ తెలుగు కావ్యాన్ని రచింవజేసిన ందువల్ణ తెలుగు 
మీద మహమ్మదీయ |పభువులకు చాలా ఆదరం ఉందని చెప్పడమూ. భావ్యం 
కాదు. 


తెలుగుదేశానికీ |పజలకు సంబంధించిన ఇతివృతాన్ని తీసుకున్నా 
సంస్కృత భాషా పదాలను పరిహరించడం కష్టమెనప్పుడు సంస్కృత సాపహ్‌ి 
త్యంలోని కథల్ని ఇతివృతంగా తీసుకున్నప్పుడు ఆది మరింత కష్టమని 
'చైవ్పకతప్పదు. ఆచ్చ తెలుగు కవుల రచనల్లో ఈ (శమ అడుగడుగునా 
ద్యోతకమవుతుంది. కేవలం కథను మాతమే తీసికొని పేబంధంగా తీర్చిదిద్దిన 
సందర్భాలలో. కూడా మూలరచన (పభానం, తద్వారా ఆ భాషా |పభావం 
పడకత్తప్పదు. స సై 


' భాషలో వాడుకలో ఉన్న పదాలతో రచన సాగించినంతవరకు కవికీ, 
పాఠకుడికీ కూడా ఇబ్బంది ఉండదు. వాడుకతో ఉన్న పదాన్ని వాడే వీలులేక 


22 అచ్చతెలుగు రామాయణంలో ఖాషాపిశేషాలు 


వర్యాయ వదాన్ని వెదుక్కోవలసి వచ్చినప్పుడు వదం ఉంటే సరే, లేకపోతే 
పదాన్ని కల్పించుకోవలసి వస్తుంది. ఈ కల్పించుకోవడంలోనే కృతకత్వం 
చోటు చేనుకుంటుంది. దీన్ని ఎంతగా పరిహరించగలిగితే రచన అంత సహజంగా 
ఉంటుంది. ఈ కృతిమత్వాన్ని కొంతైనా తగ్గించడానికే బిరుదులూ, పేర్లూ 
యథాతథంగా వాడడం. 


సామాన్య (పబంధాలలో అవసరానికి మించి తత్సమ పద బాహుళ్యమూ, 
అచ్చ తెలుగు కావ్యాలలో అవసరానికి మించి కృతక వద బంధ నిర్మాణమూ 
ఉన్నాయనడంలో అతిశయో క్రిలేదు. ఈ రెండు కారణాలవల్లే ఈ రెండు 
రకాల కావ్యాలూ సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండవు. సామాన్య 
(పబంధాలను అర్థం చేసుకోగలిగిన వారికి అచ్చ తెలుగు కావ్యాలు కృతిమత్యం 
వల్ల కొంత ఎబ్బెట్టుగా ఉంటాయి. గూఢంగా సంస్కృత పదాల్లో చెప్తే 
సభ్యంగా, గంభీరంగా కనిపించే భావాలు తెలిసిన తెలుగు మాటల్లో చెప్పే _ 
అసభ్యంగా, అనాగరికంగా కూడా కనిపించవచ్చు. అచ్చ తెలుగు కవులు ఈ 
(వమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే తక్కిన (వబంధాల్లో 
సుదీర్హ ౦గా సాగిన కొన్ని వర్ణనలు అచ్చ తెలుగు కావ్యాలలో కుంచించుకు 
పోయాయి. 


తెలుగు వాళ్ళకు |వత్యేకమెన ఆచార వ్యవహారాలు, మజ్జన భోజనాలు, 
వేష భాషలు, చెట్లూ పుట్టలూ, పశువులూ పక్షులూ, పరిసరాలూ వర్షించేటప్పుడు 
అచ్చ తెలుగు అసహజంగా అనిపించదు. సామాన్య |వబంధాలలో కూడా ఇటు 
వంటి సందర్భాలలో రచన దేశ్య పద బహుళంగానే ఉంటుంది. 


సంస్కృతంలో దీర్ష సమాస రచన సహజం. తెలుగులో అసహజం. 
సంస్కృత సమాసాలను తెలుగులో కూడా సమాసాలుగా అనువదించినప్పుడు 
తెలుగు సమాసం కృతకమవుతుంది. ఇటువంటి కృతక సమాస నిర్మాణం 
తొలి ఆచ్చ తెలుగు కవులలో కంటే ఆర్యాచీనులలో అధికంగా కనిపిస్తుంది. 
అర్వాచీన కాలంలోని అచ్చ తెలుగు కావ్యాలకు బహుళ (ప్రచారం 'లేకపోవ 
డానికి ఇది ఒక'కారణం. అప్పకవి కాలం నుండి. బిరుదులు, పేర్షు కూడా 
తెలుగు చేయడం మొదలయింది... కృతిమత్వాన్ని ఇది మరింత పెంచింది. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావశేషాలు 23 


తెలుగు |వధానంగా ఆదాతృ భాష. ఏ భాషా వదాన్నైనా తేలిగ్గా 
తనలో ఇముడ్చుకొనగలదు అసంఖ్యాకంగా సంస్కృత వదాలు చేరి తెలుగు 
లోకి అనేక నూతన ధ్వనులను (_పవేశ పెట్టాయి. దావిడ భాషా ధ్వని వ్యవస్థలో 
లేని మహా పాణ వర్ణాలు, శ, షలు సంస్కృత పదాల మూలంగానే తెలుగులో 
చేరాయి. అందువల్ల తెలుగు వర్ణమాల విస్తృతిని పొంది అనేక అన్య భాషా 
పదాలను తనలో తేలికగా చేర్చుకోగలిగింది. ఈ సౌలభ్యం వల్ల సామాన్య. 
వ్యవహారంలో విస్తారంగా వచ్చి చేరిన అన్య దేళ్యాలను సామాన్యులు గుర్తిం 
చడం కూడా కష్టమే అయింది. 


ఆచ్చ తెలుగు కవులు సంస్కృత పదాలను యధాతథంగా వాడకూడదు. 
కాబట్టి వాటిని తెలుగుభాషా ధ్వని వ్యవస్థకు అనుగుణంగా మార్చుకుని వయో 
గించారు. వీటినే మనం తద్భవాలంటాం. ఈ తద్భవాలను సూలంగా రెండు 
రకాలుగా విభాగించవచ్చు. ఒకటి, సామాన్యుల వ్యవహారంలోకి వచ్చిన 
సంస్కృత పదాలు వారి వాడుకలోనే మార్పును పొంది కలిసిపోయినవి. రెండు, 
కవులు తమ అవసరం కోసం తద్భవాలుగా మార్చుకొని తెచ్చుకొన్నవి. ఈ 
తదృ్భవీకరణ |పక్రియలో మూలపదంలోని సంయుక్షాక్షరాలు అసంయుక్రాలు 
గానో, ద్విరుకాలుగానో మారడం, మహా పాణాలు అల్ప పాణాలుగా మారడం, 
శృ షలు సకారంగా మారడం, పదాదిన స్వరం వచ్చిచేరడం మొదలైన 
మార్పులు కలుగుతాయి. కవులు సంస్కృత పదాలను తద్భవాలుగా మార్చు 
కొనేప్పుడు ఒక వదానికి ఆనేక రూపాలు ఏర్పడవచ్చు. ఉదా: భక్తి= ఖగితి, 


బత్తి, లక్ష్మీ = లచ్చిమి, లచ్చి. 


అచ్చ తెలుగు కవులు సంస్కృత సమాసాలను విసృతంగా అనువదిం 
చారు. ఈ అనువాదాలు కూడా చాలా సందర్భాలలో కృతకంగా ఉంటాయి. 
అంటే సామాన్య వ్యపహారంలో ఎక్కడా ఉండవు. ఉదా: జమిలి చౌవంచ 
తేర్ణ రాచలి వెలుంగు, దుగతిగ తీపారు తూపుదొర, ఈరైదు కుత్తుకల పొల 
యోరెపు మ మొ॥ 


శేవల దేశ్య పదఘటితంగా కావ్య రచన కెవరూ స 
గమనార్హ్హ 0౦. ఆ నియమం మరింత కరినమేమో! 


“ర. అచ్చతెలుగు రామాయణము 


వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే। 
వేదః (పాచేత సాదాసీత్సాక్షా _ద్రామాయణాత్మ నా॥1 


వేదవేద్యుడై న ఆ పరమ పురషుడే దశరథాత్మజుడై ఆవతరించగా 
సాశాద్వేద మే (పాచేతసుని వలన రామాయణ రూవంలో అవతరించిందని 
వాల్మీ కే రామాయణంలో పేర్కాన్నాడు. కాబట్టే వాల్మీకి అనే గిరిలో ఉద్భ 
వించి రాముడనే సాగరాన్ని చేరిన రామాయణమనే మహానది సకల భువనాన్నీ 
పునీతం చేసున్న ది. రామాయణం అంటే ఇటువంటి వవి తభావం కలగడానికి 
తత్కథానాయకుడై న (శ్రీరామచందుని ధర్మయు కమైన (వవర్తనే కారణం. 


కోసలదేశంలో సరయూనదీ తీరంలో ఆయోధ్యానగరాన్ని దశరథుడు 
పాలించాడు. దశరథుని పెద్దకొడుకు శ్రీరాముడు, మిధిలా నగరాధివతి 
అయిన జనకుని కూతురు సీతను వివాహం చేసుకున్నాడు. సవతితల్లి కోర్కె 
మేరకు పధ్నాలుగేళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి పితృవాక్య పాలన నిమిత్తం 
భార్యతోను, సోదరుడు లక్ష్మణునితోనూ ఆరణ్యవాసం చేశాడు. లంకేశ్వరు 
జైన రావణుడు తన భార్యను అవహరించగా శ్రీరాముడు స్కుగివుడనే వానర 
రాజుతో మై|తిచేసి వానరసేన సహాయం రాగా రావణుని చంపి, భార్యాసమే 
తంగా అయోధ్య చెరుకొని పట్టాభిషిక్తుడై జనరంజకంగా వరిపాలించాడు. 
సం|గహంగా రామాయణకథ ఇది. వాల్మీకి నాటికే మానవాతీతమైన మహ త్రర 
గాథగా ఇది (వచారంలోకి వచ్చింది. సుశీలుడు, శూరుడూ అయిన ఊఉ తమ 
_శ్షతియుని చరితను తీసుకొని వాల్మీకి రమణీయమైన కావ్యాన్ని రచించాడు. 


భారతీయ జనజీవనంలో రామాయణం అద్వితీయమైన పాతను నిర్వ 
హించింది. దానికి కారణం ఆది బోధించే ఆదర్శాలే, ఉత్తమ గుణగణాలే. 
. 'భక్యుపాసనా సంవలిత మైన కర్మమార్షం వతిపాదితం. నాయకుడైన రాముడు 
మదమాది సద్దుణకోభితుడు, శరణాగత వత్సలుడు, కృతజ్ఞుడు, దీనానుకంపి, 


| ఆచ్చతెలుగు శామాయణంలో భాషావి శేషాలు 25 


ఆదర్శమి[తుడు, ధర్మమూర్తి రి. నాయిక అయిన సీత భోగె గై. శ్వర్యాలకు వలోత 
“పడని ఉ త్రమ గృహిణి, గ్రీజాతికి మేలుబంతి. (వతి నాయకుడై న రావణుడు 
 అనంతళ క్షి సంవన్నుడు, ఆధర్మమే లేకపోతే నర్వలోకాలను నంరక్షింవ 
"గలిగిన సత్వసంపన్నుడు. సమాజం . వ్యక్తి, రాజు _ నజ, కుటుంబం - 
ఆందులోని సభ్యులు మొదలైన ద్వంద్వాలు ఉ త్తమంగా చితితాలు. ఇం;దియ 
జయం సర్వ (ప్రధానం. ధర్మ పాలనం సర్వసుఖ మూలం. కృతజ్ఞత మాన 
వత్వ లక్షణం. ఇవా పరలోక సుఖ దుఃఖాలకు శుభ పావ కర్మాచరణమే 
కారణం ఆళావాదిత్వం భార తీయాత్మకు ముఖ్యం. ఇవి రామాయణంలోని 
వేధాన గుణాలు.8 ఈ గుణాలవల్ల రామాయణం సర్వులకూ శిరోధార్యమయింది. 

దుష్టశిష ణం శిష్టర క్షణం, భకాను గవాం వతితోద్దరణం రామావతార |పయోజ 
"నాలు. ఇది విశ్వజనీనమైన విలువలు కాబట్టే ఏ 'ధర్మాన్ని అనుసరించేవారై నా 
_ ఈ కథను ఆదర్శంగా గ్రహించవచ్చు. శరణుకోరి వచ్చిన వినీషణుని కపి 
' రాజు తిరస్కరించాడు. “మ్మితభావము పొందిన వానిని తప్పున్నను వదలలేను. 

ల ఇడి 'సత్నురుషులకు గర్హి ంపదగినది కాదు” అన్నాడు శ్రీరాముడు. 


“న కృదేవ [వపన్నాయ తవాస్మీతిచ యాచతే 
అభయం సర్వభూతేభ్యోదదామ్యే త్మద్వతంమమ॥”క 


సీ వాడిని అని చేరి యాచించిన సర్వభూతాలకు అభయమిస్తాను ఇది 
నా (వతం' అంటూ శ్రీరాముడు విభీషణుని స్వీకరించాడు. తీవాత్మలోని గుణా 
గుణాలను |గహించక  కోరినవ్పుడు దరిచేర్చే పరమాత్ముని వవితత రామాయ 
ణంలో _పపంచితమయింది. అటువంటి గుణం రామునికే యోగ్యమయింది. 


రామస్య ఆయనం స్థానం రామాయణం” అని వ్యుత్పత్యర్థం,. “కం 
నమో నారాయణాయ” అనే 'అహ్టైకరిలోని ' రా", “నమశ్శివాయ "అనే వంచా 
శరిలోని *'మః' లతో కూడిన రామనామం హరిహరాభేదత్యాన్ని సంతరించు 


' కున్నట్టున్నది. 


"భారతదేశంలో న ప్రాంతానికి వెళ్ళినా రామాయణ "పారమ్యం. వ్యక క 
వ్యక్త క్రమవుతుంది. అందరూ రాముణ్ణి తమ వాడుగా భావించుకున్నా'రు. 


26 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


తెలుగుదేశం దీనికి అవవాదం కాకపోవడమే కాదు,. మరింత ఆత్మీయతా 
భావాన్ని సంతరించుకున్నది. సీతమ్మ. తెలుగు పడుదై పోయింది. రామయ్య 
శెలుగు వభువై పోయాడు. తెలుగువారి సాంఘికాచారాలన్నీ సీతారామాంకితాలు. 
“శ్రీరామ జయంి”తో తెలుగువాడి రాత ఆరంభమవుతుంది. తెలుగు బిడ్డకు 
ఆశీస్సు “శ్రీరామ రక్ష”, ఆపదలలో రామనామం తారక మంగతం'. తెలుగు 
సాట సీతారాములు సంచరంచని బాటలేదు. ఆందుకే సీతారాములు తెలుగువారి 
ఇష్ట దైవతాలు. రామాయణం నిత్య పారాయణ (గంథం. 


తెలుగు కవులకు రామకథ అభిమాన వస్తువు. పుణ్య(పదాయిని. మోక్ష 
దాయిని, తిక్కన నుండి నేటి వరకు ఎందరు కవులు రామాయణ కథను ఇతి 
వృ త్తంగా [గపాంచి రచన చెళారో రావూరి దొరసామి శర్మ, పండా శమంతక 
మణి రాసిన |గంథాలునిరూపిస్తున్నా యిశతిక్కన '*ఎత్తరినై నను ధీకోదా త్తనృపో 
త్తముడు రామధరణీపతి సద్భృ త్రము సంభావ్యమగుట....'5 అన్నాడు. విశ్వ. 
నాథ “మరలనదేల రామాయణంబన్న'” అని |పశ్ని ౦చుకొని సమాధానం చెప్పాడు. 
తిక్కన నుండి విశ్వనాథ దాకా ఆ తరువాత కూడా రామకథను ఇతివృత్తంగా 
తీసుకున్న వారి సంఖ్య తెలుగులో విస్తార మే. రామాయణం రాయకపోతే మరో 
ఇతివృ త్రంతో తాము రాస్తున్న కావ్యంలో ఏదో విధంగా రామకథను ఇరికించిన 
వారెందరో ఉన్నారు. పొన్నికంటి తెలగన్న “యయాతి చరి త'*లో రామకథను 
కూర్చాడు. మను చరి తాది (పబంధాలలో దశావతార వర్ణనలలో రామావతార 
వర్ణన చేశారు. 


తెలుగులో అన్ని విధాల సృజనాత్మక సాహిత్య (పక్రియలలోనూ రామ 
కథను రచించారు. ముఖ్యంగా అన్ని విధాల కవిత్వ (వ్మకియలూ రామకథాంకి 
తాలు. కూచిమంచి తిమ్మకవి తొలిసారిగా అచ్చ తెలుగులో రామాయణాన్ని 
(పబంధంగా రచించాడు 


(వబంధం అనే మాటను సంస్కృతాంధ లాక్షణికులంతా కావ్య 
సామాన్య వాచిగానే (పయోగించారు. దండి కావ్య వబంధాలకు అభేదం 
చెప్పాడు. తెలుగు కవులందరూ (ప్రబంధ శబ్దాన్ని మహాకావ్య పరంగానే 
వాడారు. శ్రీ కృష్ణదేవరాయల కాలంనుండి (వబంధ శబ్లానికి (ప్రాచుర్యం పెరి 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 27 


గింది. విమర్శకులు అప్పటినుండి వచ్చిన కావ్యాలను | పబంధాలని పిలుస్తున్నారు. 
వాటిని ఒక | పత్యేక |పకియగా గు.ర్తించారు. _పబంధ. లక్షణాలకూ, ' మహో 
కావ్యలక్షణాలకూ భేదం కనిపించదు. |వబంధంలో కథ కృళాంగ, శృంగార 
రస నిర్భరమూనని కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్యవిచారంలో 
|పఐంధాన్ని కావ్యంనుంచి వేరుచేసే లక్షణాలుగా పేర్కొన్నాడు. కావ్యధర్మ 
మైన వర్ణన, నాటిక ధర్మమైన సంభాషణా విధానం, కల్పన వీటి సమాహార 
స్వరూపం (పబంధం అని వేటూరి |పలాకర కాన్ర్రీ తెలుగు. మజుగుల్లో సేరొ_ 
న్నారు. వైష్ణవము బాగా వ్యాపించిన శ్రీకృష్ణదేవరా యల కాలం నుండీ (దావిడ 
వెద [వబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు సాహిత్యంలో |పబంధం ఆనే 
పేరు (వచారంలోకి వచ్చిందని యం. కులశేఖర రావు ఊహించారు. కాని 
తమిళంలో కూడా |పబంధానికి (పత్యేక లక్షణాలేవీ కనిపించవు: (పబంథ 
క ర్రలంతా (పసన్నులే. వారు గానం చేసిన పాశ రాలన్నీ పరమ పురుషుణ్ణి 
ఉద్దేశించినవే. పరమాత్ముని ఉద్దేశించిన సాహిత్యమంతా |పబంధంగా ఆ 
కవిత్వమే _పకృష్టమైనదిగా వారు భావించారు. వరమ పురుషుని లీలా విలాసాల 
వర్ణనాత్మక మైన కవిత |పబంధమై తెలుగు సాహిత్యంలో సాధారణ కావ్యానికి 
అన్వయించింది. విష్ణతత్వ (వతిపాదకమైన ఆము క్త్రమాల్యదను వరమ 
వైష్టవుడైన శ్రీకృష్ణదేవరాయలు (పబంధంగా భావించాడు. సమకాలికులై న 
కవులంతా అదేవిధంగా భావించారు, ఈ విధంగా తెలుగు సాహిత్యంలో కావ్య 
సరంగా [పచారంలోకి వచ్చిన |పబంధ శబ్దం ఆధునిక కాలంలో విమర్శకుల 
దృష్టిలో పత్యేక శాఖగా రూపొందింది. 


కవి సార లౌముడు కూచిమంచి తిమ్మకవి తన కావ్యాలను (వబంధాలు 
అట్టి ఆర " క 
గానే పేర్కొన్నాడు. నంస్క్భృత వాజ్మయంలో మహాకావ్యమె విలసిల్లిన 
శ్రీమ1దామాయణాన్ని అచ్చతెలుగు కావ్యంగా పరివర్హితం చేస్తూ దాన్ని 
కబ్బముగా పేర్కొన్నాడు. కబ్బము కావ్యశబభ వం. 
(a) 


అని యెల్రవేల్పులం బే 
రొ-ని కబ్బము కూరుపరుల గురించి గడంకం 

. గొనియాడి యచ్చ తెలుగున 
బనివడి, కబ్బంబు గూరువం గడనునెడన్‌కి - 


28 అచ్చతెలుగు న స! వ ల 


ఎ వతు 


pre గద్యలలోకూడ ““త్రిమ్మయ. తు (వజీతంభటె: 
- _ యచ్చతెలుగు రామాయణమను మవోకావ్యమందు బాలకాండము సర్వమే। 


_ శ్వాసము వద్దతిలో మహాకావ్యమనే మాటనే తిమ్మకవి (పయోగించాడు. దీన్ని 
[వబంధమనిపిలిచినా సముచిత మే. 


: మహాకావ్యం సర్గబంధమై, తీరోదా త త్తనాయక చరితమై అష్టాదశ" వర్ణ 
నలతో ఒహ్పారాలనీ, కాంతాసమ్మితమై, ఆనంద వర్యవసాయిగా, ఉవడేశ 
యు క్రంగా ఉండాలనీ లక్షణ కర్తలు నిర్వచించారు. ఇది గద్యమనీ, 
... వద్యమనీ, ఉభయాత్మకమనీ మూడు విధాలు. తెలుగులో నన్నయ . ఒరవడి 
ఉభయ. త్మకమైన చంవూ పద్దతి. తెలుగులో దీనినే సామాన్య కావ్య. పద్దతిగా 
కవులు [(గహించఛారు. తక్కినవి విరళం. సంన్కృత నాటకాలను, గద్య కావ్యా 
లను కూడా తెలుగు కవులు గద్యవద్యోభయాత్మక మైన చంపూ రచనలుగా 
అనువర్తి రించారు. కూచిమంచి తిమ్మకవి కూడా అచ్చతెలుగు రామాయణాన్ని 
చంపూ  కావ్యంగానే తీర్చిదిద్దాడు. 


_ తిమ్మకవి అనంతర (పబంధ యుగంవాడు. ఈ యుగం పీల్ల వను 
చరి తల యుగం. కావ్యాలు, శతకాలు, దండకాలు, లక్షణ రచనలు 
మొదలైన ఏభిన్న |షృకియలలో తిమ్మకవి రచనలు చేశాడు, భాషావిషయంలో 
ee వెవిధ్యాన్ని చూపించాడు. తన ఆచ్చతెలుగు రచనలలో (జనన హోర అ 
లోని తెలుగు వలుకుబడుల సౌగసులను చూపించాడు. 


అచ్చతెలుగు రామాయణం పురాణమూ, ఇతిహాసమూ, కావ్యమూ కూడా. 
వాల్మీకి రామాయణమూ ఇటువంటిదే. పురాణ, ఇతివోసలక్షణాలకన్నా కావ్య 
.. గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల రామాయణం ఆదికావ్యమై వాల్మీకిని 
ఆదికవిని చేసింది. ఇతర భాషలలో రామాయణానువాదాలు కూడా మహా 
కావ్యాలే. 


అచ్చతెలుగు రామాయణం సంచీ వ కథాత్మకం. సాధారణంగా భాషా 
నియమాలు పెట్టుకొని చేసే ఏ రచన అయినా సామాన్య రచనకం'ే సంచి వం 
గానే ప్రతి. క్రిషమైన భాషానియమాలు కవి స్వేచ్చను కొంత నిరోధిస్తాయి 
కాబట్టి ఈ సంక్షే ప్రత తప్పదు. ఆ దృష్ట్యా చూచినప్పుడు అచ్చతెనుగు 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 29 


రామాయణం తక్కిన నియమబడ్ధ రచనలకం చే కొంత వి స్తృతమనే చెప్పవలసి 
ఉంటుంది. 1329 గద్యపద్యాల చంవూరచన ఇది. అయినా నరిగహ రచన 
ఆనకతప్పదు. సంగహరచన అయినప్పటికీ తిమ్మకవి. అష్టాదశ వర్ణనలకు 
అవకాశాన్ని కలిగించుకున్నాడు. పుర, నాయక, వివావా, పుతోత్వ తి, 
చందోదయ, సూర్యాస్తమయ, వన, గిరి సముద, రాయబార, - యుద్ద 
'వర్గనాదులు విస్తారంగా చేశాడు. Se 


(గంథంలో మొదటి నాలుగు కొండలు ఒక భాగంగాను, చివరి రెండు 
కొండలు మరొక భాగంగాను తిమ్మకవి [గహించాడు. సుందర, యుద్దకాండ లు 
రెండూకలిసీ [గంథం సగ భాగానికి పైగా ఆ[కమించాయి. దీనికి కారణం 
కిమ్మకవి నాటి సామాజిక పరిస్థితులు, అతని ఆధ్యాత్మిక దృష్ట కావచ్చు. 
అస్థిర మైన రాజకీయ వ్యవస్థ, సామాజికంగా కలుగుతున్న విపరీత పరిణామాలు, ' 
కన్మూలంగా కవి పండితులకు తగ్గిన గౌరవాదరాలు, ధనహీనతవల్ణ కలిగిన 
మర్గతి ఇవన్నీ కవిని ఆవదుద్దార కమైన రామాయణంవై పు "నడిపించి 
మి! రామాయణంలో అధిక ఫలాన్నిచ్చే. కథా భాగాలపై. కవి దృష్టి 
కేంద్రీకరించి ఉంటాడు. 


ఉమాసంహిత రామాయణ పారాయణ మాహాత్మ్యాన్ని వివరిస్తుంది, 
గొమకారక మం్యతోపదేష్ట వర మేశ్వురుడు. ఆయన లౌకిక ఫలితాలకోసం 
గమాయణ పాధాయణ విధానాన్ని పార్యతికి వివరించాడు. రామాయణంలో 
తృలితాలనిచ్చే సర్గలు ఇరవై, వాటిలో వేదకొండు సర్గలు సుందర యుద్ద 
“"*ండలలోనే ఉన్నాయి. "a 


లంకా విజయం 

మారుతి నిర్వేదం 

వానుమత్కృుత సీతాదర్శనం 
ఆంగుశీయ (పదర్శనం 
కాకాన్ముగహం 

(తిజటాస్వవ్నం 

ఇవి ఆరూ సుందర కాండలోనివి. 


30 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు. 


. రావణ కిరీట భంగం 


వీతాంజనేయ సంవాదం. 


'వినీషణ సంగ హం 


(శ్రీరామ పట్టాభిషే కం 
సీతళానయనం 


-ఈ అయిదూ యుద్ద కాండలోనివి. అధిక ఫల వదాలయిన కథా భాగాలు 


ఎక్కువగా ఉన్న సుందర. 'యుద్దకాండల పై పె తిమ్మకవి (పత్యేక దృష్టి నిలిపి 
ఉంటాడు. 


మహా కావ్యలక్షణ మెన అష్టాదళ వర్ణనలను తిమ్మకవి అచ్చ తెలుగులో 


మనోవారంగా నిర్వహించాడు. అచ్చ తెలుగులోనే యమకాను (పాసాది శద్దా 
లంకారాల' [ప్రయోగం తిమ్మకవి నేర్పునకు తార్కా.ణ౦. 


పెనురాచ ముంగిళ్ళ( బెంపుడు తో(టల 
మావులు మావులు (పోవు మీఆ 
నాడెంపు(గోటల నాగవాసమ్ము ల 
గొమ్మలు( గొమ్మలు గొనబు( జూప 
గరితల జొమ్ముల గడితంపు గోడల 
బట్టును బట్టును బస(బొసంగ 
దొడ్డిపట్టుల దొడ్డ దొరసానుల యొడళ్ళ 
సొమ్ములు సొమ్ములు సొంపు నెరప 
నంగడుల( జేల(దద్దయు రంగెసంగి 
ము తెసరులును బరువంపు ము త్తెసరులు 
వజల(దరలని సిరులంబల్మలును మెజసీ 
వీడలరు వేల్పురానెల వీడుగా(గ.? 


మేడలా రతనంపుగోడలా యపరంజి 
బేడలా యేవాడ( బెం పెసంగు 
మావులా బలితంపుటావులా చెంగల్వ 
వావులా యే కేవ ( బసదనర్చు.... 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 81 


అని కావ్యారంభంలోనే ఆయోధ్యాపురాన్ని వర్ణించిన తీరు కడు 
మనోహరం. యోగులకూ మహర్షులకూ నిలయమైన [బహ్మనగరమూ, సర్ప 


రాజాలుండే పాతాళశమూ, అమృతాంధసులై. న నిలింపులుండే స్వర్గ మూ ఈ నగ 
రానికి ఈడుకావట. తేరులతోనూ, కొమ్ము టేనుగుల బారులతోనూ, చక్క 
దనము గల రాచదారులతోనూ ఈ నగరం | వకాశిస్తున్న దట. చతుర ర్డాలు, 
వేశ్యలతో సహా సం పదాయ వద్ధతిలో తిమ్మకవి నగర వర్ణన చేశాడు. నాయక 
నాయికా వర్గనాదులు కూడా సామాన్య (వబంధాల ధోరణిలోనే చేశాడు. యుద్ద 
కాండ [గంథంలో దాదాపు సగ భాగాన్ని ఆ కమించింది. - అందులోని యుద్ద 
వర్ణనల గురించి పేర్కాన నవసరం లేదు. 


కావ్యానికి ఆత్మ ధ్వని. ఆయోధ్యాకాండం ఆరంభంలోనే భావి కథా 
సానా త్మ కంగా తిమ్మకవి సూర్యా సమయ వర్ణనం చేశాడు. 


పగలు సేయుచు వే(డిమి మిగుల జగము 
(గాచు జమునబ్బమున్నీటం గలిసె ననియొ 
తొగ వెలందుక నగియె నమ్మగున పెంపు 
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె9 


వగటివూట తన వేడిమితో జగత్తునంతా ఉడికించే సూర్యుడు సము దంలో 
వడ్డాడుకదా ఆని తొగవెలందుక సంతోషంతో నవ్వింది. ఆమె పెంపును చూచి 
సహించలేక తమ్మి మొగం ముడుచుకొంది. సూర్యుని వల్ల వికసించే తామర 
సూర్యాస్తమయాన్ని సహించలేక దుఃఖంతో ముఖం ముడుచుకోవడం. శతు 
వైన నూర్యుడు ఆ స్తమించడంతో కలువ వికసించడం సహజమే. కలువ వికస 
నానికి తామర మొగం ముడిచిందని తిమ్మకవి ఆభివర్ణించాడు. భరతుని రాశ్యా 
ర్రతకు అడ్డుగా ఉన్న శ్రీ రాముడు అరణ్యానికి వెళ్ళడం కైక సంతోషానికి 
కారణం. ఆమె సంతోషానికి కారణమైన తన కుమారుడు శ్రీరాముని వనవాసం 
కౌసల్యకు దుఃఖ కారణం, సూర్యవంశ .సంజూతుడై న దశర థుడు .దుఃఖ సము 
(దంలో మునుగగా. కైక తాను రాజమాత _ నాతున్నందుకు సంతోషిస్తున్నది. 
ఆకైక సంతోషానికి కారణమైన దశరథుని దుఃఖం కౌసల్యకు దుఃఖ, కారణ 
మెంది. కైకను కలువగాను, | కౌసల్యను తామరగానూ ఊహించాలి. ఈ సూర్యా 
స్తమయ వర్ణనలో తిమ్మకవి ఇటువంటి వ్యంగ్య వె వైభవాన్ని సాధించాడు. 


ఏ2 అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


అచ్చ తెలుగు రామాయణం కావ్యలక్ష ణానుగుణంగా శ్రీరామ వట్టాభి 
చేకంతో సుభాంతమయింది. సంస్కృతంలో రామాయణం ఎంత (వభావ . 
శాలియో 'తెలుగులోనూ అంత వేధావశాలియే, ఇక్కడ హెచ్చుతగ్గులేమీ లేవు... 
సంస్కృతం దేవభాష అనీ, అందులో ఉన్న గొవ్పదనం, మహిమ |పాంతీయ. 
భాషల్లో ఉండదనీ అనుకునేవారికి తిమ్మకవి సమాధానం చెప్పాడు: 


తెను[గు చదువున. బున్ని యంబెనయదనుచు( 
గొందజాడుదు రాడిన( గొజ(త యేమి 
'సిరిమరాయంచు నుడివిన చెనంటిటోయ 

నెజ నిరాబారియగుటయె గులుతుగాదె.10 


భాష |వధానం కాదు, భ క్రిభావమే వధానం. కేవలధ్వనిలో ఏముంది? 
తనకు ముందు ఎన్నో రామాయణాలున్నా రామాయణంమీది (పేతివల్ల తిమ్మ 
కవి అచ్చ తెలుగులో రామాయణ రచన చేశాడు. యయాతి చరితలోని 
రామాయణ కథా వ తిమ్మకవికి స్పూర్తినిచ్చి ఉంటుంది. వూర్వ 
కవులస సం పదాయా హాన్ని గాఢంగా నమ్మినవాడు తిమ్మకవి, అందుకే వారి 
సం పదాయాన్ని జాగ త్తగా అనుసరించాడు. 

పొ త్రమల(దొంటి పెద్దలు హత్తుకొలిపి 

నట్టి తెజ(గున నుడువులందన్ని యెడల 

గుజియర సిచూచి నెమ్మ ది(గూర్చినా(డ 

సందియం బెన్న కుడు నెజజాణలెల్డ,11 

రామాయణ ఫలాన్నికూడా ఈ విధంగా వివరించాడు గంథాంతంలో. 

పుడమి నీ పొ త్తమెప్పుడు |పొద్దునెలయు 

జార) గ్రాలును 'గల్గునన్నాళ్ళు సొరిది చోడ 

లిండ్ల(గో రినకోరికలిడుచు నీడుమ 

లుడుగంజేయచు(దిరమయి యుండుగాక! 12 

ఈ అచ్చ తెలుగు రామాయణం భక్తుల కోర్కెలను తీరుస్తుందనడంలో 
సందేహం లేధు, 


6. అచ్చతెలుగు రామాయణం - 
లక్షణ నారసం గహం 


కవి సార్వభౌముడు కూచి మంచి తిమ్మకవి అనేక కావ్యాలు రచించ 
డంతోపాటు లక్షణ సారసం్యగహం'*' అనే లక్షణ (గంథాన్ని కూడా రచిం 
చాడు. తెలుగులో సాధారణంగా కవులే లక్షణ క ర్రలుకూడా. వూర (౦ కేవల 


లక్షణక రలు తక్కువే. కూచిమంచి తిమ్మ కవికూడా లక్షణక ర అయిన కవి. 
రుక్మిణీ పరిణయం, సింహగిరి మాహాత్మ్యం, నీలాసుందరీ పరిణయం, రాజ 


శేఖర విలానం, అచ్చ తెలుగు రామాయణం మొదలైన కృతులు రచించిం 
తర్వాతే తిమ్మకవి లక్షణ గంథం రచించాడు. “లక్షణ సారసంగహము' కే 
సర్వలక్షణ సార సంగహకునీ, సకల లక్షణ సారసం గహమనీ కూడా 


పేర్టున్నాయి. 


తిమ్మకవి “జగదుపకారార్థము (కొత్తగ లక్షణ లక్షములు వితర్కించి 
బుధుల్‌ పొగడగ కృతి(జే నెద*నని చెప్పుకొన్నాడు. అప్పటికే ఎన్నో లక్షణ 
(గంథాలుం టే మళ్ళీ లక్షణ గంథం ఎందుకు? అని _వేశ్నించుకొని ఇలా సమా 
ధానం చెప్పాడు తిమ్మక వి: 


తెలు(గునకు మున్ను అక్షణంబులు మహా క 
వీశ్వరులు పెక్కు రచియించి యిడిరి.కేల 
గూర్చు వలెనన్న (6 |బౌఢిమ కొజకు నాకు( 
దెలిసిన తెరంగు నొక కొంత తేట పజుతు.? 


లక్షణ [(గంథాలలో లక్ష్య _పవర్శశం రెండు విధాలుగా ఉంటుంది. 
లక్షణక రే స్వయంగా లక్ష్యరచన చేయడం ఒక పద్ధతి. వూర్వుకవుల 
(గంథాల నుండి లక్ష్య ప్రదర్శన చేయడం మరొక పద్ధతి. కూచిమంచి తిమ్మకవి 
ఈ రెండో పద్దతినే ఆవలంబించాడు. 

ARB.3 


34 ఆచ్చతేలుగు రామాయణంలో భాషావిశేషాలు 


నన్న య భట్టాదుల గ్భతు 

లన్ని లిపీన లక్ష్యములును లక్షణములు యు 

కి న్నెమకి కృతియొనర్పుచు 

మున్నుగ నాంధంబు చందమున్‌ సివరింతున్‌ . 


కవులే లక్షణ క ర్రలయినప్పుడు వారి లక్షణ _గంథాలకు వారి సృజ 
నాత్మక రచనలనే లక్ష్యాలుగా చేని పరిశీలించడం సహజమే. లక్షణ గంథాల 
రచన భాష ఇట్టా ఉందని విశ్లేషించడానికి మాతమేగాక ఒక విధంగా రచ 
యితలకు మార్గ దర్శక [గంథాలుగా ఉద్దేశించి జరిగింది అందువల్ల వ్యాకరణ 
గంథాలలో ఛందోవి శేషాల కూడా విసృతంగా చోటు చేసుకున్నాయి. లక్షణ 
సారసంగహంలోకూడా సుమారు నాలుగోవంతు (పాస, యతి |పకరణా 
లాాకమించాయి. తిమ్మకవి లక్షణ (గంథంలో మకో (పధానాంశం శబ్ద 
స్వరూప నిర్ణయం. [(గంథంలో మూడోవంతు భాగం ఇదే ఆ కమించింది. 


తిమ్మకవి అనంతునితో మొదలు పెట్టి అహోబలపతి, అప్ప కవుల 
వరకు పన్నెండుగురు లాక్షిణికుల వాదాలను, |పయోగాలను చర్చించాడు, 
ఆరవై మూడు |పాచీన |గంథాలనుండి, [పనిద్ద కవుల చాటువులతో సహా 
అనేక పయోగాల నుదాహకించాడు. 1276 గద్యపద్యాల లక్షణ |గంథంలో 
దాదాపు 650 వద్యాలు పూర్వుకవుల _గంథాలనుండి ఉదాహృతాలు. తిమ్మకవి 
పాండిత్యాసికీ పూర్వకవి [గఎథ పరిచయానికి ఇవి తార్కాణాలు 


పూర లాశ్షణికుల వాదాలను తిమ్మకవి అక్కడక్కడా నిరాకరించాడు. 
మహాకవి (పయోగాలను చూపించి ఆనేక (ప్రయోగాలను (పమాణీకరించాడు. 
కేతన ఎకారాంత రూపాలను తిరస్కరించి ఇయాంత రూపాలే పమాణం అని 
చెప్పగా తిమ్మకవి ఎకారాంత రూపాలను కూడా [(పామాణికాలుగానే అంగీక 
రించాడు. తన కావ్యంలో కూడా (పయోగించాడు. 


పున్నెము (పీ 11) 

కన్నె (బాల - 103) 

ము తెంపు చలువ చప్పరములు (సుందర క 9) 
ఇయాంత రూపాలను కూడా _పయోగించాడు. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశషాలు 35 


తాయెద, పయ్యె ద, ఉయె ల శబ్దాల ॥ నడిమి యకారం అత్వసహితంగా 
కూడా ఉండవచ్చునని తిమ్మకవి | పమాణీకరించాడు ముద్దరాజు రామన 
ఎత్వ సహితరూపాలను మా (తమే ఆంగీకరించాడనీ అత్వ 'సహితరూపాలు 
కూడా పామాణికాలేనని చెప్పి, కవిపమోగాలను చూపించాడు. 


పయ్యెర బోదలపుడు (అయో. 40) 

మేటి సయ్యర (బాల. 37) 

ఉయ్యెల లరదములును (సుందర. 9) 

ద్వితీయా శ్వాసంలో శబ్ద, పకరణం ఆసక్తిదాయకంగా ఉంటుంది. 
ఛందో బద్ద రచనలలో కవులు పప మూనుకూలంగా ఒకే శబ్దాన్ని అనేక విధా 
లుగా (పయోగిస్తారు. ఆ వై విధ్యాన్ని తిమ్మకవి చక్కు గా 'పదర్శించాడు. 
ఉదాహరణకు పూవు శ ద్రానికి పువు, పువ్వు, పూ అనే పర్యాయ రూపాలు; 
మామిడికి మావిడి, మావి అనే పర్యాయరూపాలు; దౌవుకు దవు, దవ్వు, దౌ 
అనే రూపాలు ఉన్నాయి మొగరాలకు మోసాల, మోసల అని కూడా రూపా 
లున్నాయి. మీశుకు బహువచనంలో మీలు, మీనులు అని రెండు రూపా 
లున్నాయి. ఈల్గుటకు సీల్లుట, ఇలుగుట అని రూపాలు. సామాన్య కావ్యాల 
లోనే ఈ రూపబావుళ్యావసరం కనిపిస్తూ ఉండగా తిమ్మకవికి అచ్చతెలుగు 
కావ్యరచనలో మరింక ఆవసరం. ఆఖినా తిమ్మకవి పూర్వ [పామాణిక 
కవుల |పయోగాలకు విరుద్దమైన (సయోగాలు చేయలేదు లక్షణ [గ్రంథ రచనకు 
పూర్వమే లాక్షణిక _పామాణికాలై న రచన లనేకం చేశాడు. 

సర్యలక్షణ నార సంగహాన్ని పవశీలి'స్తే తిమ్మక వికి లక్షణ విషయం 
లోని దృక్పథం వెల్లడ వుతుంది. వూరషుకవి పమోగాలను ఆయన (పామాణి 
కంగా భావించాడు. ఇతర లాక్షణికులు ఆ్మపామాణికాలని చెప్పిన రూపాలను 
కూడా తిమ్మకవి పూర్వకవులు _పయోగించినందువల్ల పామాణికాలుగా 
గుర్తించాడు. ఇది తిమ్మకవి శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం. 


7. భాషా విశేషాలు 


వరాలు ; 
ణ 
సంప్రదాయ వ్యాకర ణాలలో భాషలో కనిష్టాంశంగా వర్ణాన్నే గు రిస్తారు. 
అర్థ బేదక సామర్థ్యం లేని ధ్వనికి ఆంత |పాధాన్యం లేదు. దానికి (పత్యేక 
లిపిసంకేత౦ లేదు. వైదిక సంస్కృతంలో ఉన్న ఉచ్చారణ | పాముఖ్యం లౌకిక 
భాషలో లేదు. |పాంతీయ భాషల్లో అసలే లేదు. ఆర్గభేదకాలు కాని తుల్యో 
చ్చారణ కలిగిన ధ్వనుల సమూహాన్ని ఒక వర్ణంగా గుర్తించి దానికే లిపి 


చిహ్నాన్ని ఏర్పరచుకుంటాం. ఉచ్చరించే ధ్యను లన్నింటికీ లిపి సంకేతా 
లవసరం లేదు. 


తిమ్మకవి “లక్షణ సారసంగహము'లో 

అ ఇ ఊలు ఏవోలు నది దీర్చ సహితంబు 
లై జాలుకగచజలరయటడణ 

తదనలు పబమలు దగయరలవ సహ 
శతు లును తెను(గున వరలు గాని 

తక్కిన వర్గముల్‌ దగులవు ....1 


ఆని చెప్పాడు. 
అచ్చులు 
పురస్‌ కేంద పశ్చాత్‌ 
ఆగ ఇ ఈ ల 4 దః 
మధ్య 3 జ్జ ఒ ఓ 
అధస్‌ జ ఆ ఆ ఐజి 


బ జాలు ఆయ్‌, ఆవ్‌లతో సమానం. 


అచ్చతెలుగు రామాయణంలో భాషాపిశేషాలు 37 


వాలులు 
రా 


ఓష దంత్య దంత మూర్భన్య తాలవ్య హను 


ల. మూలీయ మూలీయ 

స్పర్గ శ్వాస ప త జ్జ ట - క 

నాద బ ద స్త డ న్‌ 
స్పృష్టోష్మ క్వాస అ 3 జ చ న్‌ 

నాద జ అ ప వ జ శ 
ఊష్మ ఎ జ స = న ( 
అనునాసిక మ న అ ణ ఆ అ 
పార్మి ఇక వ ల జ వ వ క్‌ 
కంపిత ణ్‌ ర ప అ : ష 
అంతస్థ వ 7 ప ప్త య య్‌ 


పాకృతం నుండి ఠ, కన్నడం నుండి హ, పెర్ళో ఆరబీక్‌ నుండి 1 
(ప), 2 (జ) వచ్చాయి. తెలుగులో మహా [పాణ వర్ణాలు లేకపోయినా ఠ కారాది 
పదాలను దేశ్యాలుగానే గు రించాడు. 


రీవి (కిష్కింధ. 71) 
ఠవళికాడు (యుద్ధ, 220) 
ఠావు (యుద్ధ. 584 
ఓ, 2 లు ప, జలుగానే | పయుకాాలు, 
ఫౌజ్లు (యుద్ద, 125, 378) 
వజీరు (ఆయోధ్య. 68, కిష్కి౦ధ. 12, సుందర. 58) 
వజీరుండు (యుద్ద. 168) 


హకారాది వదాలు కూడా తిమ్మకవి | ప మోగించాడు. కొన్ని వదాలలో 
హకారాది రూపొాలతోపాటు వదాది హకారం లోపించిన రూపాలు కూడా అచ్చ 
తెలుగు రామాయణంలో కనిపిస్తాయి. 


38. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


వుమాయి (పీ. 21) 


హరివాణము (బాల. 49) 


. హరువు (కిష్కింధ 1) 


హొంబమడికల్‌ (సుందర. రెడ) 
హ త్తించెనాకో (సుందర. 16కి) 
"హెచ్చరిక (యు ద్ద 95) 
హజారము (యుద్ద 05) 
హుళక్కి (యుద్ధ. 392) 
ఉళక్కి. (యుద్ధ. 409) 


ఉ త్వోత్వములతో కూడిన వకారం, యకారం, ణకారం తెలుగులో 


పదాదిన లేవు. మహా (పాణ వర్దాలన్నీ తెలుగులో అల్ప [పాణాలుగా 
పయుకాలు. శ, షలు సవర్ణంగా [పయుకాలు. 


శకారం పదాడిలో లేదు. పదాదిన లకారం మా|తమే ఉంటుంది 
అకుకు (కిష్కింధ. 4) 


_కళవళము (కిష్కింధ. 22) 


కూళ (కిష్కింధ. 39) 

విరాళి (సుందర. “త్ర 

దాశీలు, దేవళంబులు (సుందర. వ్రెడ్త) 
గయాళి (సుందర. 95) 

తుళ్ళు (సుందర. 157) 

కౌగిళులు (సుందర. 177) 

రవళి (యుద్ద. 140) 

వె శంబ (యుద్ద. 307) 


పదాలు ; 


రామాయణం సంస్కృత మహాకావ్యం. కాబట్టి (దేశాలు, నగరాలు, 


పాతల పేర్లు సంస్కృతంలోనే ఉంటాయి. పేర్లు, బిరుదులు. మార్చడం 
తిమ్మకికి అభిమతం కాదు కాబట్టి అవన్నీ తత్సమ శబ్దాలుగానే వయుకాలు. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 39 


దశరథుండు (జాల. 15), కౌసల్య, కైక, సుమిత (బాల. 22) 
మందోదరి (సుందర, 16) 

వసిష్టుడు (బాల. 26) 

రోమపాదుడు (బాల. 27) 
బుష్యశృంగుడు (బాల. 28) 

దూషణుడు (సుందర. 157; 

అంగదుడు (యుద్ధ. 447) 

కాలనేమి (యుద్ద. 408, 

మాల్యవంచుడు (యుద్ద. 428) 
ధూ్యూమాకుడు, అకంపనుడు (యుద్ధ. 177) 
మహాకాయు డు (యుద్ధ 183) 


మొదలై నవి ఉదాహరణలు. కన్నడము వంటి |దావిడ భాషల నుండి 
అరబ్బీ, ఫారసీ వంటి అన్యదేశ భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు 
కూడా అచ్చ తెలుగు రామాయణంలో ఉన్నాయి. + 


హొన్ను (బాల. 61), సాపడీ (బాల, 49), తాయి (యుద్ద. 412), 
వజీరు (కిష్కింధ. 12), చీనిపనుల (సుందర. 10), హజారము (యుద్ద. 


98), ఫౌజు (యుద్ద. 128). తేజీ (యుద్ద. 161) జారీ (యుద. 412) 
ధి ది (గ్ర 
తద్భవాల లో మూలపదంలోని యకారం జకారంగా మారుతుంది.? 


యక్షులు ాజకుు లు (పీ.3) 
కార్యము కర్ణము (బాల. 26) 
యజ్ఞము ా జన్న ము (బాల. ర) 
యోధ-ాజోదు (బాల. 44) 
యమసాజముడు (బాల. 42) 
యోగినాజోగి (అయోధ్య. 64) 
శయ్య నెజ్జ (బాల...36) 
వైద్యం వెజ్జా (బాల, 37) 


40 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 
షకారం సకారమవుతుంది 38 


భాష ాబాస (పీ. 10) 
సంతోషపంసంతన (పీ. 15) 
దోషముడోసము (పీ. 11) 

నిషము-౨ విసము (అయోధ్య. ర్స్‌ 
శకారం సకారమవుతుంది.కీ 

శయ్య నెజ్జ (బాల, 36) 

యశము అసము పీ. 9) 

శంఖు సంకు (బాల. 13; 

కిఖా సిగ (పీ. 26) 

శ్రీ ౨నిరి (బాల. శ) 

దిశ ౫దెస (అయోధ్య. 42) 

శబ్ద్బ౫ాసద్దు (ఆయోధ్య. 135) 
శక్తినాసత్తి (యుద్ద. 387) 
కుకుడుాసుక్కురుండు [యుద్ద. 437) 


పద మధ్యంలోనూ, వదాంతంలోనూ “క్ష' ద్విరుక కకారమవుతుంది.క్‌ 
యకుల్ఫూజక్కు_ లు (పీ. 8) 

అవ రము అక్కరము (పీ. 11) 

రాక్షసుడుఒ్కర క్కసుడు (అయోధ్య. 42) 

పక్సవక్కి.. (సుందర. 39) 

బుక్స్ఫురిక్క (యుద్ధ. 161) 

న కారం మరో హల్పుతో సంయు క్రమైప్పుడు ద్విరు క్ర కకారం రాదు. 


లమ్మీలచ్చి (ఆయోధ్య. వెళ్ళ 


ద్వితీయ వర్షాలు [పథమ వర్తాలుగా, చతుర్త వర్తాలు తృతీయవర్తాలుగా 
ల వ థి వ (>) 


మారుతాయి .? 


అచ్చతె లుగు రామాయణంలో భాషావిశేషాలు 


రెఖ్ఫ రేక (అయోధ్య. 61) 

కశథా>కత (పీ. 16) 

వృథాగవిత (ఆయోధ్య. 24) 
యోధ-౨జోదు (ఆయోధ్య. 44) 
భీత్ఫివీతు (అయోధ్య, 72) 
గంధముాగందము (ఆయోధ్య. 141) 
భటబంటు (కిష్కింధ. 14) 

భేరి> బేరి (యుద్ధ. 201) 

భట్టు బట్ట్లు (యుద్ద. 204) 


శిఖ, ముఖములకు సిక, మొకములతో సిగ, మొగము ఆనే రూపాలు 
ఉన్నాయి.8 అంటే ద్వితీయ వర్ణం తృతీయమవుతుంది. 


శిఖాఖసిగ (పీ. 26) 
ముఖమ్మ్సుమొగము (బాల. 36) 

చతుర్ధ వర్ణం [పథమ వర్గమైన రూపాలు కూడా ఉన్నాయి. 
గాఢగాట (అయోధ్య, 43) 

సంయుకాలు ద్విరుకాలుగా మారతాయి. 
వర్ణముావన్ని య (బాల. 37) 

(౨2) 
భ క్రింబత్రి (బాల. 63) 
భు క్రింబుత్రి (అయోధ్య. 72) 
ము కింముత్రి (ఆయోధ్య. 72) 
మృత్యువు౫మి త్రి (అయోధ్య, 116) 
వదాది హల్లుమీది ఉత్వం ఒత్వం అవుతుంది. 
గుణముగొనము (బాల. 22) 
కుమారులు్కకొమరులు (బాల. 25) 
కులముకొలము (బాల, 37) 


పదాది సంయు కం అసంయు వ మవ్తుతుంద్‌. ' 


42, అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలం 
(పజ సావజ (బాల 30) 
(పయాణమ్హ్మపయనము (అయోధ్య. శా 
పదాద్యక్షరంలోని బుతం ఎత్యమవుతుంది. 
మృగము మెకము (బాల. 21) 
గృవస్థగేస్తు (బాల. 21) 
సంయు క్రంలోని హల్లుల నడుమ అచ్చు వచ్చిచేరుతుంది. 
ముహూ ర్రమ్యూమూరతము (అయోధ్య. 47) 
ముగ్భ్యముగుద (బాల. 135 
మంకు (కిష్కి_ంధ. 61) 
వదాది బుత్వం ర “రి గా మారుతుంది. 

న. ముక మురిక్కు (బాల. 132) 


లోక వ్యవహారంబగు బాస ' దేశ్యమం౦్యడు అంటూ,దాన్నే కొందరు అచ్చా 
తెనుగంటారని చెప్పిన కూచి మంచి తిమ్మకవి తన ఆధి పాయాన్ని చెప్పక 
పోవడంవల్ల ఆతని ఆభిపాయంకూడా ఆదే అనుకోవలసి వస్తుంది. పైగా. 
దీనికి ఉదాహరణ లివ్వవలసిన అవసరాన్ని తిమ్మ కవి గు ర్రించలేదు, తిమ్మకవి 
అచ్చ తెనుగు కృతులే దీని కుదాహరణ పాయాలేమో, తిమ్మకవి (పయో 
గించిన దేశ్య శద్దాలు కొన్ని ఈనాడు జనవ్యవవారంలో ఆంతగా కనిపించక 
పోవచ్చు. కాని బహుళ సంఖ్యాక మైన శబ్దాలు ఆం; ధదేశమంతటా వ్యవహా 
రంలో ఉన్నాయి. 


లిబ్బి గుబ్బెత (యుద్ద. 592) లిబ్బి అంటే రాశి అనే అర్ధంలో నేటికి 
వామనగుంటల ఆటలో పయోగం ఉంది. వామి అన్నది గడ్డి వామి! అని నేటి 
(పయోగం. తిమ్మకవి సీర్వామ్‌ (కిష్కింధ. 90) అని పయోగించాడు. టకుు__ 
(సుందర. 47) వంచన ఆన్న అర్థంలో, _తుళ్ళు (సుందర. 157) పొగరు అన్న 
అర్ధంలో తీమ్మకవి (పయోగించాడు. లకోరి (యుద్ద. 74) బాణార్థ కం. ఈద 
(యుద్ద. 147, గాలి అనే అర్ధంలో, ఉపయోగించాడు. ఈదర గాలి అని నేతి 
వ్యవహారం. ఆజుజు రూపు (యుద్ద. 417) చిన్న రూపము ఆనిఆర్థం, అయి జూ __ 
తూలు అన్న ఫధాలు bh Ae జ్యోతిష్కులు, ఉవ్వరి వని ఆకు 
అడ్జం- నిలువు అన్న అర్థంలో వాడుతునా 


అచ్చతెలుగు రామా యణంలో భాషావి శేషాలు 3. 


వైళంబ (యుద్ద. 307) = వేగం. 

సింగాణి (సుందర. 83) = ఒక విధమైన విల్లు సింగిణి. 

గొంకు (ఆయోధ్య, 67) = = శంక 

లొచ్చు (కిష్కింధ. 23) = లోటు 

ఇబ్బడి (కి ష్కింధ. క రెండింతలు 

దూప (కిష్కింధ. 62) = దాహం. నేటికీ తెలంగాణాలో పయోగంలో 
ఉంది. కని 
వెట్ట (కిష్కింధ 67) = వేడి 
నిడము (ఏ. 22) = చిహ్నము 
బేహారి (అయోధ్య. 21) ఇ వ్యాపారి. 
ఎకిమీడు ఆ 55), కలను (పీ. 1), వాయి (పీ. 11), త త్తడి 
(పీ 13), జియ్య (పీ. క, విన్ను (పీ. 6), అంగద (కిష్కింధ. 60), 
(వేగు (కిష్కింధ. 17), తీగ (అయోధ్య. 134), డిగియ (బాల. 67) 
మొదలై నవి _వసిద్ధాలు. 


అచ్చతెలుగు రామాయణంలో సంస్కృత సంధులకవకాశం లేదు. 
తత్సమ శబ్దాలు కేవలం సంజ్ఞా వాచకొలకు మాతమే పరిమితం కాబట్టి 
రూ[మాక్షుడు (యుద్ధ. 177) వంటి అతి పరిమితమైన పదాలలో తప్ప సంధి 
రూపాలుండవు. పేరే సమాసంగా ఉంటే తప్ప రెండు పదాలు కలిసిన తత్సమ 
పద రూపాలు ఈ (గంథంలో సాధ్యం కావు. 


తెలుగు సంధి |పధానంగా అచ్చంధి. రెండచ్చులు వరుసగా (పయుక్రం 
కావడం తెలుగులో సహజం కాదు. కాబట్టి వాటిలో ఒక ఆచ్చుకు లోవం చేయ 
డమే సంధి. లోవం చెందే ఆచ్చు పూర్వాచ్చు. వూర్వస్వరం _పధానమయి 
నపుడు సంధి జరగదు. అంటే వూర్వాచ్చు లోపించదు. ఆటువంటి సందర్భా 
లలో సంధిని, (పకృతి భావాన్ని నిరోధించడం కోసం యడాగమం వస్తుంది. 
_దుత |పకృతిక సంధి, పుంప్వాదేశం, |పాతాది సంధులు హల్సంధులు. 
లాక్షణికుడైన కూచిమంచి తిమ్మకవి రచనలో సంధి; tes లక్షణ 
యు క్రమే, 


దక్ష అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 
తిమ్మకవి లక్షణ సారసంగహంలో ఇత్వ, అత్యసంధులను వికల్ప 
సంధులగా చెప్పి మహాకవి (పయోగాలను ఉదహరించాడు. అచ్చతెలుగు 
రామాయణంలో కూడ ఇవి వికల్పసంధులుగానే |వయుకాలు. 


తెల్లని యిల్హాలు (పీ. 5) 
మరునయ్య (పీ క్షే) 
వాడియమ్ములు (సుందర. 119) 
చేతి యుదుటువిల్లు (బాల. 181 
చేది రెలమి (బాల. 136) 

చనిరొ య్యన (బాల. 135) 
జక్కుల .యెకిమీడు (బాల 159) 
కమ్మయిడుట (బాల, 162) 
(పోలికేగినట్టి (సుందర. 116) 
చూపకుండినన్‌ (ఆరణ్య. 105) 
మోచుకయుండు (సుందర. 41) 


వర్తమానార్థ విహితమైన చువర్ణానికి సంధి వై కల్పికం 10 


ఆరుగుచునొక్కటో (ఆరణ్య 116) 
పలుకుచున్న (సుందర. 57, 
పొగడుచునతడు (ఆరణ్య, 115) 
పొగులుచున్న (కిష్కింధ. 70) 
చనుచున్న తరిన్‌. (ఆరణ్య. 109) 
కర్మధారయంలో టుగాగమం.1 
మిన్కుటులివులు (బాల. 93) 
ఆముటేనుగు గున్న (బాల. 151) 
తూ(గుటుయ్యెలలు (బాల. 168) 
కరకుటమ్మున (ఆరణ్య. 14 
చిగురుటాకు (అరణ్య. 22) 
నిల్వుటద్దము (బాల, 9) 


ఆచ్చ తెలుగు రామాయణంలో భాషా విశేషాలు షి 


కొమ్ము టేనుగు (బాల. 8, 188) 
కర్మధార యంలో పుంప్వాదేశం 
కుందనపు బొంగరముల (బాల, 55) 
రతనంపు మొల తాళ్ళు (బాల. 61) 
సింగపుపీట (బాల. 63) 
పుంప్వాదేశమూ, టుగాగమమూ 
గాటంపు టడవుల (బాల. 37) 
జన్న పుటిల్‌ (బాల, 90) 

' ఆబ్బురపుటింతి (బాల. 110) 
క పంపుటనటి (బాల. 113) 
గడితంవుటులుము చప్పుడులు (బాల. 136) 

తనంపుటుప్పరిగ (పీ 1) 
గజడదబమలకు ముందు పొల్లు హల్లు నిలుస్తుంది. లేకపోతే వూర్ణ 
బిందువవుతుంది. 18 


తెగుతలలు మొలచు తలలుం 

దిగువంబడు తలలు మొగిలు తెరువునకు వడి 
న్నాగయు తలలవ్చు డబ్బుర 
మగుచున్‌ జగమంతగాని యాటయబోలెన్‌ (యుద్ద. 549) 
వగలన్‌ బొక్కె_డు తన శెలింగను(గొని (యుద్ద, 459) 
సెన్‌ గాలికి (యుద్ధ 469) 
తొలియచ్చు మీది వర్ణాల లోపానికి 
లేనెల (పీ, 1 
కొవ్యిరిసరములు (అయోధ్య. 13) 
స్వరం లోపించి మీది హల్టుతో సంయు క్రం కావడానికి 
మేల్లాళువా (బాల. 61) 
తొల్పందిగున్న (బాల, 167) 
బల్మన్నియ (బాల. 128) 
మేల్తె రంగెల్ల (బాల. 140) 


పరుషాలు సరళాలు కావడానికి 


46 ఆచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 
కెందామర (పీ. 11.) 
కేలుదామర (బాల. 61) 
"కెంజాయ (అయోధ్య. 13) 
ఉదాహరణలు. లు ప్తశేషానికి ద్విత్వం రావడానికి ఈ కింది (వయో 
గాలు ఉదాహరణలు, 

ముజ్జగములు (పీ. 1) 

ముయ్యేడు మారులు (బాల, 175) 

(కొన్నెలవాజ జడదారి (బాల. 150) 


సంఖ్యావాచకాలు : 

అచ్చతెలుగు రామాయణంలో సంఖ్యావాచకాలు విశేష్యాలుగానూ 
విశెషణాలుగానూ _పయు క్తమయ్యాయి. సంఖ్యావాచక శద్దాలలో ఈ 
(గంథంలో వాడిన వాటిలో వేయి గరిష్ట సంఖ్య. లక్ష, కోట తత్సమాలు 
కాబట్టి వాడలేదు. 

ఒక్కకొందయు (బాల. 148) ఒక్కటి (యుద్ద. 333) ఒండుం 
(యుద్ద. 555) 
అవ వూర ణార్భకం, 

రండవ, మూడవ, నాలుగవ (బాల, రర) 

తొమ్మి దియవనాట (బాల. 58) 

ఆటునొండవ రిక్క (బాల. 58) 

పదునొకౌండవ పట్టున (బాల. 59) 
మానవ వాచకంగా 

ఇర్వురు (ఆరణ్య. 39) 

మువ్వురకు (బాల. 48) న ల్వుర కును (బాల. 59) 
విశేషణంగా రెండుకు ఇరు,” *ఈర్‌” 

ఈ రైదు కుత్తుకలు (బాలం 131) 
మూడుకు 'ముి : 

ముజ్జగములు (బాల, 41) 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 47 


నాలుగుకు నల్‌” 
నల్టెరగులు (బాల, 46) 

రెండు, మూడులకు దుగ, తిగ అని |పయోగించాడు. ఇవి (పాకృత 
భవాలు, 

ఇరుదుగ రూపులూసి (బాల. 156) 

దుగ తిగ తీపారు తూపు దొర (బాల. 112) 

ఏడునకు “సతి 

సతనాల్కల జేజే (బాల. కరి) 

దుగ, తిగ, సత్తా ఆనేవి మన వచ్చీసు ఆటలో నేటికీ వాడుకలో 
ఉన్నాయి. ఏడు రోదన సంఖ్య అని తిరస్కారం. అందుకే ఏడు అనకుండా 
ఆరునొండవ రిక. (బాల, 58) అని పయోగించాడు. 


నాలుగుకు పర్యాయరూపంగా “'కీవంచి [పయోగించాడు. 

తీవంచ వార్వంపుటగ్లిపట్ట నడుమ (బాల. 158) 

ఐదుకు పర్యాయ రూపంగా పోదం [పయోగించాడు. 

చౌవంచ మజ్ఞుల కోన (యుద్ధ. 22) 

పది, బంతి, చాలు సమానార్థకాలుగా పయుకాలు. 

పదితలల రక్క-_సుల జెడు (బాల. 41) 

బంతి తలల రక్కసుడు (బాల. 42) 

చాల్చు తేర్హ దొరను (బాల, 20) 

ఐదు నూలు కెల్లవలును (బాల. 175) లో నూటు శబ్దం పయు క్రం. 

వేసుద్దులివేటికి (బాల. 145) లో క వేయి శబ్ద విశేషణరూవం (పయుక్ష 

మయింది. 
జనకుడు వేయి నూ జారుల తొక, ముల్‌” (బాల. 170, దానం చేశా 
శ డట. వర్యాయంగా వదినూర్లు. పది నూజ్ల త త్రడల్వ్యూనినట్టి (యద్ధ. 184) 
కూడికలు, హెచ్చవేతల ద్యారా సంఖ్యలను తెల్పడం ఒక సంప 


దాయం. అచ్చతెలుగు రామాయణంలో ఇటనరటి Sune విశేషంగా 
లభిస్తాయి. క [ 


48 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


ఇరు చొవంచ యౌదలల రక్కసీరాయని (యుద్ద 17) 2x5=10 
జమిలి చౌెవంచ తేర్ణ రాచలివెలుగునకు (బాల. 156) 2x5 = 10 
ముయ్యేడు మారుల (బాల. 130, 175) 37 = 21 

ఇరుదుగ రూపులూని (బాల. 156) 2042= 4 

దుగతిగ తీపారు తూపుదొర (బాల. 112) 2.3 =5 

ఈ రైదు కుత్తుకలు (బాల. 131) 2% 5 = 10 

రెండు తొమ్ముదులు (యుద్ద. 331) 2X9=18 

పదియారు వదుల (యుద్ద. 192) 16 10 = 160 

ఈరే నొంతుకల (యుద్ధ. 183) 2%X5= 10. 

జంట చవువంచకడలును (యుద్ధ. 184) 2౫5 = 10 


విఖ క్తి (పత్యయాలు - 

నామ విభకులు నామానికి ఉండే అర్ధాన్ని మార్చడానికి ఉపయోగవడ 
తాయి, "నామవాచకానికీ, (కియకూ మధ్య ఉన్న సంబంధాన్ని బోధిసాయి. 
విభ క్రికి ఉండే అర్ధాన్ని కారకం ఆంటారు. కారకం నామానికీ డ్రియకూ 
మధ్య ఉండే అన్వయం. కారకాలు అర్ధాలు. అంతరంగ నిర్మాణానికి సంబం. 
ధించినవి. విభక్తులు ఈ ఆర్థాలను నూ చించేవి. బాహ్మ నిర్మాణంలోవి 


విభ కర్ణం కొన్ని భాషల్లో |వత్యయాల ద్యారా, మరికొన్ని భాషల్లో 
అనుబంధ పదాల ద్వారా వ్యక్త కపుతతురరి ఈ అనుబంధ పదాలు నామవాచ 
కానికి ముందు చేరేవీ, తరువాత చేరేపీగా కూడా ఉంటాయి. తెలుగులో విభ క్తి 
1వత్యయాలుగా భావించేవి చాలా వరకు అనుబంధ పదాలే. ఇవి నామవాచ 
కానికి తరువాతే చేరతాయి. సంస్కృతాంధ వ్యాకర్తలు ఆరు కారకాల్నీ ఆ 
కారకాలను బోధించే విభ క్రి పత్యయాల్నీ వివరించారు. కాని ఒక కారకానికి 
ఒక విభ క్రి! వత్మ్యయం అన్న నియమం నిర్దిష్టంగా లేదు. కారకాల సంఖ్యా, 
విభక్తుల సంఖ్యా 'సర్ధికాలు కావు ఒక విభ. క్రి (పత్యయం లేదా అనుబంధ 
పదం అనేకార్థాలను. బోధించవచ్చు. 


సంస తంలో 'స్థాల్యాంపచతి', “స్తాలీవచతి' అనే వాక్యాలు భిన్న 
విభ క్తి క్రి వత్యయాలను కలిగి ఉన్నా ఒకే అర్జాన్నే బోధిస్తున్నాయి. హిందీలో 


అచ్చతెలుగు రామాయణంలో భాషాప సషాలు 49 


సు తృతీయా పంచమీ విభ క్ష్య్యర్థాలలో, వష; చతుర్ధి, షష్టీ విభ క్ర్యర్థాలలో 
పయు కమవుతున్నాయి. సంస్కృతంలో రెండు మూడు సంబంధాలను 
బోధించడానికి ఒకే విభ క్రి పత్యయం వాడుకలో ఉంది తెలుగులో హడా 
ఒకే సంబంధాన్ని బోధించడానికి ఒకటికంటే ఎక్కువ అనుబంధ పదాలు 
లేక (పత్యయాలు, ఒకటి కంటే ఎక్కువ సంబంధాలను బోధించడానికి ఒకే 
(పత్యయం లేదా ఆనుబంధ పదం కనిపిస్తాయి. సంపదాయ వ్యాకరణాలలో 
అనుబంధ పదాలను కూడా వభ క్రి (పత్యయాలుగానే గు ర్రించారు. 


తిమ్మకవి “లక్షణ సారసం గహము'” లో విభక్తి పకరణంలో తెలు 
గులో విభ క్రి (ప్రత్యయాలు పయు క్తమవుకున్న తీరును వివరించాడు. [ప్రథమా 
విభ క్రి అమహదేక వచనంలో ము, మ్ము, ౦బు, వులు _పయోగించాడు. 

కర్ణంబు (ఆరణ్య. 105) 

కొ తడంబులు (సుందర. రి 

తానకము (ఆరణ్య. 4) 

మానసిక ము (ఆరణ్య. 20) 

రాచపుట్టువు (ఆయోధ్య. 104) రఘువు (అయోధ్య. 56) 

అ_బమ్ము (కిష్కింధ. 94) 

మహదేక వచన (పత్యయంగా “డు', 'ండు' పయు క్రమయ్యాయి. 

హనుమంతుడు (సుందర. 75; 

అంగదుండు (యుద్ద. 189, 

పథమ బహువచన |పత్యయాలుగా “లు రు “డు, ళ్ళు 
(పయు క్రమయ్యాయి. 

వూజలు (ఆరణ్య. 3) మోములు (యుద్ద. 186) 

నడలు (ఆరణ్య. 26, తొమ్ము లు (యుద్ద. 180) 

మువ్వురు (ఆరణ్య. 15) 

వాం డు (ఆరణ్య. 15, సంగడికాండు (ఆయోధ్య, 62) 

మీగాళ్ళు (ఆరణ్య. 26) 

ద్వితీయకు [పథమ రావడానికి 

ARB._.4 


50 అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


మున్నీటి నడు దీవి యేలు లేడ (ఆరణ్య. 57) సందము లొక్క 
మాటె యింకింతునొ (ఆరణ్య. 106) 

తృతీయకు మారుగా [పథమ రావడానికి 

ఒక కోల వాని తల. దెగనేసెన్‌ (ఆరణ్య. 5) 

స ప్రమికి బదులుగా (పథమ రావడానికి 

అగ్గి సొచ్చి వెడలుదాన (యుద్ద. 576) 
ఉదాహరణలు. 

ద్వితీయా విభ క్రి (పత్యయంగా కె (వయు కం. ఇత, ఉత 
విశిష్ట నకారం కూడా ద్వితీయా పత్యయమే. 

పూజన్‌ (ఆరణ్య. 6) 

సంగడి చేడియలను (యుద్ధ. 587) 

నిన్నున్‌ (అయోధ్య. 74) 

ముత్తయిదువ పోణిమిని (అయోధ్య. 73) 

మగవానిన్‌ (ఆరణ్య. 10) 

తృతీయకు బదులుగా ద్వితీయ 

పేరంబరగువాడ (ఆరణ్య ర్‌7) కినుకన్‌ (ఆరణ్య. 14) 

స ప్తమికి ద్వితీయ 

(వాలని బలు దీవింగేరెడు నీకు (ఆరణ్య. 32) 

తృతీయా వభ క్రి “చేతన్‌” 

రక్కసుని చేతననదనె చిక్కువడితి (ఆరణ్య. 67) 

కార్మెకంబుల చెత(బొలినెనో (ఆరణ్య. 85) 

“న్రెక్‌' 

మేలువన్నియ పొట్టవేలుపు మిన్న చే గడలేని మెప్పులు గాంచినాడ 

(ఆరణ్య. ర్‌రి 

“తోడన్‌” 

చిలుక కూటువుల తోడ(దొడరు (ఆరణ్య. 26) 

అనిన(దొయ్యలి తన తెజంగతని తోడనంతయును జెప్పి (ఆరణ్య. 56) 

తోడి 

తమ్మి వేదూండ్డతోడ (ఆరణ్య. 26) 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 51 


బేడిసమీలతోడ (ఆరణ్య. 26) 

తోన్‌’ 

కొదమ తాబేళ్ళతోన్‌ (ఆరణ్య 26) 

ఉడివోవని కొణకొజతోన్‌ (కిష్కింధ - 42) 

కన్తో! 

రామునితో మచ్చిక వెలయంగ( దియ్యమాటలు పలి కెన్‌ (కిష్కింధ -17) 
పాలతో నును మగజాలతో (ఆరణ్య. 26) 

తోని సహార్గంలో 

ఆ వింటితోన యాతని లావును నెజతనము తేజు లాగుకొని 

(బాల. 182) 

తృతీయార్థంలో సప్తమి 

మె త్రదనమున నొసగిన (ఆరణ్య. 57) 

కఅకుటమ్మునన్‌ (ఆరణ్య, 14) 

చతుర్థి విభ కి | పత్యయం *“కొజకు” 

పంట పైదలి కొజకు (యుద్ద. 64) 

నేతికొాణకు వెన్న పై నగ్గి సందె(డు (వేయంజనునె (అయోధ్య. 26) 
పుడుకుల కొజకప్పుడు (అయోధ్య. 17) 

వెన్ను (డిజ్ఞగ మెల్ల బోచు కొఅకు(బెక్కురూపులూని (యుద్ధ. 464) 
మేల్సమకూర్చుటకొజ కు(గాదెచనుదెంతురు (బాల. 154) 

క 

అవెలంది కె (ఆరణ్య. 37) 

తెరవకె (ఆరణ్య. 103) 

ఆపెకైె వలగొని (కిష్కింధ. 9) 

చతుర్ధ్యర్థ ౦లో షష్టీ కక్రి! 

తూ(గుటుయ్యెలలు మందసలునునయ్యల్లు వారి కొసంగి (బాల. 168) 
పంచమీ విభ కి (పత్యయం “కంటెన్‌” 

వేల్పురాయనికంచెను, జమునికంటె, సీళ్ళ్గసామికం టె (యుద్ద. 118) 
“వలని 

నెత్తురు దావుడుల వలన (యుద్ద 196) 


52 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషా యు 


అగ్గివలన బమ్మతూపుగాంచి (యుద్ద. 269) 

“కన్నన్‌” 

రావణుకన్నన్‌ బలియుండు కుంభకర్ణుడు (యుద్ద. 69) 
“కోతి? 

గై కొనివచ్చిన గోలె (సుందర. 81) 

సంబంధ షష్టీ (పత్యయాలు న ప హను 

ఆఅయ్యింతికి (ఆరణ్య. 42 

దొరలిపాలికిన్‌ (ఆరణ్య. 12) 


 నీకుం దగువా(డు (ఆరణ్య. 10) 


ఆలంబునకున్‌ (ఆరణ్య. 12) 
“లోని నిర్దారణ షష్టి. 


. వెలయ నిరుదచ్చిరాచ జాబిలులలోన మిక్కుటంబగు తేజున మెలిసి 


నాండ్‌ (బాల. 175) 


షష్టీ విభ క్రి పత్యయాలు లోపలన్‌, లోపల, లోనన్‌, లోన, లోన్‌ ,లో 


స ప్రమ్యర్థంలో కూచిమంచి తిమ్మకవి |పయోగించాడు నిర్ణార ణార్థంలో 
వీటి (పయోగం తక్కువగానే జరిగింది. 


అంతలోపల. దెప్పిరి యంగదుండు రక్కసుని. గేల నడిచిన 
(యుద్ధ, 4550 

ఎకిమీడుల నెద నమ్మ(6గ వచ్చునె కలలోపలనైన (అయోధ్య. 33) 

వలవదెన్న(డు నీళ్ళలోపల మునుంగ '(ఆయోధ్య. రక్ష 

మేలియపర ౦జి పనికొల్పు మేడలోనన్‌ (యుద్ద. 563) 

జేని యడుగులు డెందమ్ములోన నిలిపి (యుద్ద. 578) 

అళుకేలలేదు మదిలోన్‌ (ఆరణ్య. 98) 

తాబేలు కడుపులో? దలషగుక్కుకొనియె (ఆరణ్య. 22) 

సపెనుకువలో రాముని గెలుతుననెడు తల(పులు (యుద్ధ. 462) 

'లో'కు వ్య సంగా కూడా తిమ్మకవి (పయోగం కనిపిస్తుంది. 

పడ(దన్ని లోనికేంగి కడంకన్‌ (యుద్ద. 445) 

సమాసంలో పూర్యుపదంగాకూడా “లో” [(పయు క్రమయింది. 

గడుసరి తొలివేల్పు లోనగరు దూజి (యుద్ధ 446) 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 53 


'ఆందు “నీ సప్తమీ విభ క్రి పత్యయాలు. స ప్రమ్యర్థంలో షష్టీ విభ క్తి 
(పత్యయాల (వయోగాన్ని పెన గమనించాం అన్‌, ఇన్‌లు కూడా సప్రమ్య 
ర్లాన్ని బో ధిస్తాయి 

ముజ్జగంబుల యందున్‌ , ఆరణ్య. 1 

ఏ రాకన్నియల యందున్‌ (ఆరణ్య. 18) 

"పెను జక్కరలయందుమునిగెనో (ఆరణ్య. 85) 

“అన్‌” 

నా యింట గొదవలేక (ఆరణ్య. 59) 

సిరులచెలి మగని యడుగునంగర మరుదుగ (ఆరణ్య. 1 

నెతురుల(దోగి (ఆరణ్య. 12) 

“ఇన్‌” 
అబ్బలు మగని తూపుటగ్గిం దొలివేలపు వంగడంబు |దుంగెడు(జుమ్మీ 
(ఆరణ్య. 71) 
ఆడ వింజనుచో (ఆరణ్య. 46) 


మనికి పట్టున ననయంబు నునిచినా(డ (ఆరణ్య. 5్‌రి) 


మొగిలు (తోవను (ఆరణ్య. 119) 
త్రీవయబోడి | కేవలను (ఆరణ్య. 37) 
కనుగొనులను నిప్పులాలుక (ఆరణ్య, 45) 
వంచమ్యర్థంలో స ప్పమి. ఆపాదాన కారకం. 
అత్తావునం దరలి (సుందర. 24) 


సంబోధన [పథమా విభక్తి రూపాలు అచ్చతెలుగు రామాయణంలో 
విస్తారంగా కనిపిస్తాయి. 
'అి 

రాయడ! (ఆర ణ్య. 34) 

భొజుంగ! (ఆరణ్య. 1) 


oY అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


వేల్పులగొంగా! (ఆరణ్య. Dh 
కోడలా! (ఆయోధ్య 98) 
కైకా! (ఆయోధ్య. 95) 


తండ! (ఆయోధ్య. 66) 
క 
విడిపింపరాగదవె పంటచెలీ! (ఆరణ్య. 66) 
“ఆరి బహువచనంలో. 
బేడులార! మెకంబులార! బెట్టులార ! _గుడ్డికాన్పులార (ఆరణ్య. 65) 
(గ్రా? 
ఏనుంగురొ! (ఆరణ్య. 90) 
(కొన్నన బోడిరా (సుం. 38) 
సంబోధన పదాలుగా ఓ, ఓరి పయు క్రమయ్యాయి. 
ఓ చెలియల! (ఆరణ్య. 66) 
ఓ లక్ష్మ ణుడా! (ఆరణ్య. కర్‌ . 
ఓ వల(తి! (బాల. 124) 
ర్డీ తల్లీ! (ఆరణ్య. 66) 
ఓ గొగముల | పోకలార! (యుద్ధ. 56) 
ఓరి దోసకారి! (ఆరణ్య. 69) 
“కాని 
ఓరి వెడంగు (మాన్మనికి యొంటరికాన! (యుద్ద. 101) 
ఓరి కి విడిగా కూడా పయోగం. 
ఓరి! తమ్ముడవయ్యు (యుద్ధ. 36) 


సమాసాలు ; 


సమాసం ఆనేవదమూ, నమాన (ప్యకియా ఆం ధశబ్ద చింతా మణినుండే 
తెలుగులో కనవడుతూ ఉంది. చింతానణిలో సమాస్తాన్ని నిర్వచించ లేదు. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 55 


సమ్‌ అనే ఉపసర్గ పూర్వకమైన ' ఆస్‌” ధాతువుకు భా వార్థంలో “ఘజ్‌” 
(పత్యయంచేరి “సమాసం” ఏర్పడుతోంది. సమసనం సమాసః, అనేక పదా 
లకు ఏకభావరూపమైన సంశ్లేషం సమాసం సామర్థ్యంతో కూడిన వదవిధే 
సమాసం.14 


తొలి తెలుగు వ్యాకరణం ఆంధభాషాభూషణంలో “మొదలి పదంబు 
విభక్తుల(బుచ్చి మీది పదంబులతోడ సమ్యక్సంస కంబుల గుటంజేసి సమాసం 
బులయ్యె” అని కేతన సమాసాన్ని నిర్వచించాడు. లక్షణసార సంగహంలో 
కూచిమంచి తిమ్మక ఏ సమాస [ప్రకరణంలో సమాస శద్దాన్ని నిర్వచించనేలేదు. 
అప్పకవి సమాస |వకరణం వరకు రానేలేదు. 


చిన్నయసూరి 'సమర్గంబులగు పదంబు లేకపదంబగుట 
సమాసంబు*15 అని నిర్వచించాడు కాని సమాస భేదాలను 'తత్పురుషాదులకు 
(పాయికంబుగ సంస్కృతో క్రంబయగు'15 ఆని నిర్వచించాడు. తెలుగులో 
సమాస నిర్వచనానికి సమాస భేదాల వర్గీకరణకు తెలుగుభాషా సహజమైన రీతిలో 
పూర్వులాక్షణికులు _పయత్నించినట్లు కనిపించదు. సంస్కృత వ్యాకరణాల 
మార్గంలోనే తెలుగు సమాసాన్ని వివరించే (పయత్నం చేశారు. 


తమిళ వ్యాకరణాలలో సమాసాల పెద్దను తమిళంలోకి మార్చుకున్నారు. 
తెలుగు, కన్న డం,మళయాళాలలో సంస్కృత నామాలనే స్వీకరించారు. కేతన 
పూర్వ పదార్థ (పధానము, ఉత్తర పదార్థ [పధానము, ఉభయ పదార్థ (ధా 
నము, అన్యపదార్థ (పధానము ఆని నాలుగు విధాలుగా సమాసం ఉంటుందని 
నిర్వచనాత్మక మైన విభాగాన్ని స్వీకరించాడు. కూచిమంచి తిమ్మకవి కర్మ 
ధారయం, తత్పురుష సమాసాలను మాతమే పేర్కొన్నాడు. తెలుగు సంస్కృత 
పదాలను కలయగూర్చి చెప్తే మిశ సమాసం అంటారని పేర్కొన్నాడు. 
“అన్యేచ కేచిదుపమానో తర పదలోప os పరిదృళ్యాః ఆని 
రూపక సమాసాదులను ఆంధశబ్బ చింతామణి పేరొ, న్నది. చిన్న యసూరి 
మరో విధమెన విభాగం చేశాడు. సాంస్కృతికం, ఆచ్చికం, మ్మిశం అని 
మూడు విధాల విభాగం చేశాడు కేవలం తెలుగు పదాలతో నిర్మించిన సమాసం 
ఆచ్చికం. 


ఆచ్చశెలుగు రామాయణంలో భాషావశేషూ లు 


తెలుగు సంయుక్త పదరూపళాష. మనం చెప్పుకున్న నామ విభ కి 
తరయాలు ఎక్కువ దాగం (పత్యేక వదాలే అందువల్ల పదమూ-[-విభ క్త క్రి 
స కూడా సమాసమే ఆ+.వలసి వస్తుంది. విభ E పత్యయమే ఆతన 
పభ క్రీ లోపం కూడా ఆర్థరపాత మే అవుతుంది. "తెలుగులో [పథ మా 
లు నాధార ణంగా (పత్యయ రహపిశాలు అందుకే వ్యాక రలు వాతిణి గం 
న క్రీబతుల్యాలు ఆని “పరా ఖన్వాతు: ఇటువంటి సందర్భాల లో 
వత్యయాన్ని విధించి లోపం చెప్పవలసి వస్తుంది |పకియకో నం. 


‘ 
గ్లో ల 
ర్త స్ట 


కలా 9 
రగ 


హ్‌ 


మ. 


cab 
eR 


వికృతి వదై ర్యత్సమాసకం తంబృవంతి వాక్యజ్ఞాః' ఆని ఆంధత జ్ర 
చింతామణి సమాసకం అనే మాటను ; పయోగించింది చిన్నయసూరి అచ్చిక ఆ 
ఆని చెప్పింది దీనినే ఈ పదంలో ‘కప్‌’ [ప్రత్యయం అల్పార్ధంలో వచి, 
ఉంటుంది. తెలుగు సమాసం అల్ప్బాక్షరాలతో ఏర్పడుతుందని సూచన కావచు, = 
తెలుగులో దీర్చ సమాస నిర్మాణానికి ఆవకాశం లేదు. ఏక సమాసంగా పయ 
రచన సాధ్యం కాదు. సమాసం తెలు గులో రెండు మూడు పదాలకు మా, తమే 
పరిమితం. అంతకంటే ఎక్కువ వదాలతో నిర్మించిన సమాసం కృతక మే 
తప్ప సహజం కాదు. 

తెలుగు వ్యాకర్తలు సంస,్పత శబ్దాలతో తెలుగు శబ్దాలు కతఠుసి 
ర్పడే సమాసాలను మి శోసమాసాలు, వై రిసమాసాలు అని రెండు రకాలు గా 
చెప్పారు. మ్మిశసమా పాలను అంగీక రించారు. వెరి సమాసాలను అంగీకరి అచ 
లేదు. మి శసమాసాలలో పూర్వోత్తర త. ఒకటి తత్సమం, మడా 
కటి దేశ్యం. రామునానతి వంటివి ఉదాహరణలు. ఈ నమాసంలో రెండూ 
పదాలకూ తెలుగు విభక్రులతో విగహ వాక్యం చెప్పవచ్చు వెరిసమాసంలో 


తెలుగు విభక్వలతో ఏ గహ వాక్యం చెప్పడానికి వీలుండదు శ్షీరార్ణవకూతు య 
వంటి విందుకుడాహరణలు- 


' లా 


కేతనాదులు దినకరకొడుకు, అల్పదండు వంటి సమాసాలను నికి 
ధించారు. నీ, నా, తన పదాలు సంస :త పదాలతో సమసిసాయని కేతన 
అంగీక రించాడు తిమ్మక వికూడా 

తన నా స యను పదముల 

కొన సంస్కృత శబ్ద వితతి(గూర్చి సమాసం 

బొనరింవ? జెల్లు( గస 

ధనపతి సమ్మిత! కరటి దానవ జై | తా[1? 
అని చెప్పాడు. 


అచ్చుతెలుగు రామాయణంలో భాషా: శేషాలు 57] 


అచ్చ తెలుగు రామాయణంలో సాంసతిక సమాసానికి అవకాశం 
చాలా తక్కువ. పేర్లు బిరుదులు మాతం మార్చనని చెప్పాడు కాబట్టి వాటిలో 
సాంస , తిక సమాసాలు సాధ్యమే. ఇతర|తా సాధ్యం కావు ఉదాహరణకు 
రోమపాదుడు, బుష్యశ్ళంగుడు. తత్సవం పనికిరాదు కాబట్టి మి|శ సమాసం 
అసలే నాధ్యం కాదు. కేవలం ఆచ్చిక సమాసం మాతమే _పయుక్తం కావ 
డానికి ఆవకాశం ఉంది, 


ఆచ్చిక సమాసంలో సమాస మధ్యకార్యాలు, సమాహాంత కార్యాలు 
స్వల్పమే. బహు_వీపి సమాసంలో వ్యవహార సిద్దాలెన ముక్కంటి, వేవెలుగు, 
మోటబరి వంటిప మా,తమే పరిమితంగా కనిపిసాయి. 


రచన ఆచ్చ తెలుగుతో జరిగినా మూల కావ్యం సంస్క తం కాబట్టి 
అనేకానేక పదబంధాలు భావాలు సంస్కృత భాషా సహజాలె ఉంటాయి. 
వాటిని తెలుగులోకి తిచ్చుకోవడంలో కవికి అనేక ఇబ్బందులు ఎగురౌతాయి 
పె ఛందోబంధనాలు ఈ ఇబ్బందులను ఇబ్బడి ముబ్బడి చేస్తాయి బిరుదులు, 
పేర్లు సంస్కృతంలోనే ఉంచుతానని చెప్పిన కవి కావ్యమంతటా ఆ సూూతాన్ని 
పాటించనే లేదు. పేర్ణనూ, బిరుదులనూ అనువదిస్తూ పోయాడు. సంస తంలో 
ఈ పేర్లు. బిరుదుల :షయంలో చూపించిన వైవిధ్యాన్ని తెలుగులోనూ 
చూపించాలన్న కుతూహలం దీనికి ఒక కారణం కావచ్చు. ఈ వె విధ్య 
(పదర్శనా యత్నంలో సహజత్వం దెబ్బతిని, కృతక సమాస నిర్మాణం 
విస్తారంగా పెరిగింది ఇది అచ్చతెలుగు కవులు మాతమే చేసిన పని కాదు 
గాని ఈ అవసరం అచ్చతెలుగు కవులకు కలిగిశంతగా తక్కిన కవులకు 
కలగలేదు. తక్కిన కవులకిది చమత్కారం మ్మాతమె అచ్చతెలుగు కవులకు 
అనివార్య విధి. 


‘A study of Telugu Compounds’ లో జా సి సూర్యనారాయణ 
సంస్కృత సమాసాలనూ తెలుగు పదబంధాలనూ విస్తృతంగా పరిశీలించారు. 
ఆయన కొన్ని తెలుగు సమాసాలను ఆభాస సమాసాలుగా పేర్కాన్నారు. 
అచ్చతెలుగు కావ్యాలలో సమాస కల్పనం మూడు విధాలుగా ఉంటుందని 
సూర్యనారాయణ విశ్లేషించారు. 


ర్‌ర్రి అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషా 


1 సంస్కృత సమాసంలోని సుబాది (పత్యయాల అర్లాన్ని వివరిం 
® 
డానికి తెలుగు పదబంధ నిర్మాణంలో పదాంతరం అవసర మవుతుంది. 


ఉదా : కప్పుకుత్తుక వాడు (పీ 15 
గిత్త తత్తడి వాడు (పీ. 18) 
వెంటుకయడుగుల దొర (బాల. 28) 
మనుబోతు కొమ్ము తపని (బాల. 29) 
పచ్చవారువపు శోదు (పీ 3) . 


పె సమాసాలు వరుసగా నీలకంఠ, వృషఖభవాహన, రోమపాద, బుష; 
శృంగ, హరిదశ్వా అనే సంస్కృత సమాసాలకు తెలుగు అనువాదాలు. ౪ 
సమాసాలలోని సుప్పత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, 
దొర, తపసి, జోడు పయు క్తమయ్యాయి. వీటిని బహం ఏహి సమాసాభాసా 
ఆఅుగా సూర్యనారాయణ భావించారు. 


2) చె _పృకియను తద్ధితాలను అనువదించుకున్న వుడు కూడ అవ 
లఅలంబించారు. 


వలిగుబ్బలి రాచ కూతురు (పీ. 15) 
పుట్ట బుట్టువు తపసి (పీ. 9) 
పదియరదముల దొర కొడుకు (పీ. 9) 


ఈ సమాసాలు వరుసగా హైమవతి, వాల్మీకి, దాశరధి అనే తద్దిత 
రూపాలకు ఆనువాదాలు. ఈ తద్దికాలలోని ఆపత్యార్థాన్ని బోధించడానికి 
కూతురు, తపసి, కొడుకూ ఉపయోగ వడ్డాయి సంస్కృత వద్దతిలో (పత్య 
యాలుగాని, సమాస విధిగాని ఇక్కడ లేదని _గహించవచ్చు. 


3) మగవాడు, ననబోడి మొదలై నవి తెలుగులో పాధమిక సమాసాలు. 
త్రీ పురుష వాచకాలుగా సమస్త రూపాలుగా వాడుకలో ఉన్నాయి. 


కర్మధారయాదులను కూడ సె బహు ఏహి సమాసాలులాగా ఆభాన 
సమాసాలుగా అనువాదాలలో గుర్తించవచ్చు. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిసేషాలు 59 


సంస్కృతంలో పూర్వపద విభ క్రి పత్యయం లోపించని సమాసాలు 
అలుక్సమాసాలు. ఈ పక్రియ అన్ని విభక్తులలోనూ ఉంటుంది. తెలుగులో 
పూర్వ పదానికి విభ క్రి పత్యయం లోపించినా ఏక, బహువచన సూచకా 
లయిన ని, లల లోవం జరగదు. చిన్నయ సూరి సమాస విభ కికి లోపం 
చెప్తూ “లట్టునకు గాదు" అని చెప్పాడు. 


మందుల గట్టు (యుద్ద. 272) 


ఈ షష్టీ తత్పురుష సమాసంలో షష్టీ వత్యయం యొక్క లోపిం 
చింది. బహువచన సూచక మైన అకారం లోపించలేదు. చెయువుల సాకిరి, 
వేయి చేతుల సామి, వెన్నుని బొడ్డు బిడ్డడు, కడవ చెవుల పోటరి, మంటంగల 
వజ, నుడువుల వడతుక, పాముల వేటకాడు, వేల్పుటేని మనుమడు మొదలైన 
వన్నీ ఇటువంటివే. 


తత్పురుషాదులకు లక్షణం సంసట్ఫృాత వ్యాకరణాలలో చెప్పినట్లే 
_.(గహించాలన్న చిన్నయసూరి సూచన ననుసరించి ఆచ్చ తెలుగు రామాయ 
ణంలోని సమాస నిర్మాణ (ప్రియను పరిశీలించవచ్చు. 


తత్పురుష ఊ త్రర పదార్థ (పధానం. ఇది వ్యధికరణం అనీ, సమానాధి 
కరణం అనీ రెండు రకాలు వి గహ వాక్యంలో సమానంలోని రెండు 
పదాలకూ భిన్న విభక్తులుంటి వ్యధికరణ సమాసం వూర్యపదం ఏ విభ క్రిలో 
ఉన్నా ఉ తరపదం [పథమా విభ క్రిలోనే ఉంటుంది. తెలుగులో |పథమా 
తత్పురుష సమాసం అరుదు. 


ద్వితీయా తత్పురుష 
లే నెలతాల్పు _ లేత నెలను కాల్చువాడు 
జింక తొల్పరి _ జింకను తాల్చువాడు 


అలరువిలాల్పు - అలరువిలును తాల్చువాడు 
ఏ ధా 


తృతీయా చతుర్ధి పంచమీ తత్పురుషలకు అచ్చతెలుగు రామాయణంలో 
_పేయోగాలు లేవు. 


60 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


షష్టి తత్పురుష 

జక్కు_లదొర - జక్కులయొక్క_ దొర 

సంకుజిగి _ సంకుయొక్క_ జిగి 

ఆటగీములు _ ఆటయొక )_ గీములు 

తెలుగులో విసృత (పయోగం ఉన్న తత్పురుష షష్టి తత్పురుష. 
సప్తమీ తత్పురుష 

తలమానికము _ తలయందలి మానికము 

మిన్నేరు - మింటియందలి ఏరు 


అచ్చతెలుగు రామాయణంలో నఖ్‌ తత్పురుష సమాసానికి అవకాశం 
లేదు. వూర్వపదంగా నజ చేరి ఏర్పడ్డ సాంసృతిక సమాసానికి ఇందులో 
అవకాశం లేదు. లేదు, కాదు, వద్దు వంటి వ్యతిరేకార్ణక పదాలే వ్యతిరేక, 
నిషేధాద్యర్థాలను బోధిసాయి. ఆచ్చ తెలుగులో తత్పురుష సమాసం 
సంస్కృతంలో లాగాకాక ద్వితీయా, షష్టీ, సమీ విభక్తులకే పరిమిత 
మయింది. 


తత్పురుషలో సమానాధికరణమే కర్మధారయం సమాసంలోని రెండు. 
పదాలూ ఒకే విభ క్రిలో ఉండడంవల్ల ఇప్‌ సమానాధికరణ సమాసం. 


బలుకబ్బము _ బలువగు కబ్బము 
కడయేనుగులు _ కడలకుండునవగు ఏనుగులు 


ఇవి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. తెలుగులో 
సమాసంలో వూర్వపదం ఎప్పుడూ విశేషణమే. ఉత్రర పదం విశష్యం. 
అందువల్ల విశేషణ పూర్వపద సమాసాలే తప్ప విశేషణో తర పద సమాసా 
లుండవు. 


ఉపమాన పూర్వపద కర్మధార యం 

చిగురుకేలు _ చిగురువంటి కేలు. 
ఉపమానో తర పద కర్మధారయం 
ఊల్రపు౦దామర - తామరవంటి ఊల్లము 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు él 


తపసిపులి _ పురివంటితపనసి 

సంభావనా పూర పదం 

వెండికొండ _ వెండిదగు కొండ 

అవధారణా వూర్యపదం 

ఠేయింతి _ రేయియేయింతి 

అవధారణా వూర్వపదాన్నే రూపక సమాసం అనికూడా ఆంటారు. 
ఉపమానోపమేయాల అభేదాన్ని తెలియజేస్తుందిది. విశషణోభయ సమాసాలు 
కూడా అచ్చతెలుగు రామాయణంలో కనిపించవు 

కర్మధారయం సంఖ్యాపూ ర్వమైతే ద్విగువు. 

తిగ| పోళ్ళు _ తిగ యగు పోళ్ళు 

ఇరునాల్గుక డలు జ ఇరునాల్లగుకడలు 

సత హోళ్ళు _ సతయగు | పోళ్ళు 

ఇరుసత జగములు - ఇరుసతములగు జగములు 

అచ్చతెలుగు రామాయణంలో ఇటువంటి దిగు సమాసరూపాలు 
విసృతంగా _పయు కమయ్యాయి. 

సంస్కృత సమాసానువాద రూపంలో బహ వీపి సమాస (పయోగం 
కూడా అచ్చతెలుగు రామాయణంలో విస్తారంగా కనిపిస్తుంది. 


నల్మొగముల |పోడ - నలుమొగములు గల [పోడ (చతుర్ముఖుడు) 

పసిండి బొజ్జదొర పసిండి బొజ్ఞగల దొర (హీరణ్యగర్భుడు 

మనుబోతు కొమ్ము తవని - మనుబోతు కొమ్ముగల తపసి 

(బుష్యశృంగుడు) 

ఉభయ పదార్థ (పధానం ద్వంద్వం 

బ త్రిముత్తులు - బ త్రియు ముతియు 

ఆలుమగలు _ ఆలును మగడును 

తలిదండులు - తల్రియు తండియు 


సంస్కృతంలో ఈ సమాసం ద్వివచనాంతం, తెలుగులో బహువచన 
[పత్యయంతోనూ, బహువచన |పత్యయం లేకుండానూ కూడా [పయు క్రమవు 
తుంది. 


62 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


పూర్వ పదార్థ పధానం అవ్యయీభావం. ఈ సమాసంలో నామవాచ 
కాలూ, ఆవ్యయాలూ ఉంటాయి. కేతన తెలుగులో పెడతల, _కేగన్నులు 
ఈ సమాసానికి ఉదాహరణలుగా ఇచ్చాడు. వీధ్యాం వీధ్యాం (పతివీధి 
అనడానికి అచ్చ తెలుగు రామాయణంలో వీదీ వీదులను (సుందర. 164) 
ఆని తిమ్మకవి (వయోగించాడు. 


సాంస్కృతిక, మిశ్ర సమాస |పయోగం నిషిద్ధం కాబట్టి సంస్కృతం 
లోని దీర సమాసాలను అనువాదం చేసుకోవడంలో ఆచ్చ తెలుగు కవులు పడిన 
బాధ వర్ణనాతీతం. కొన్ని సందర్భాలలో కృతకంగా నిర్మించిన ఈ సమాసా 
లను ఆర్థం చేసుకోవడమే కష్టం. మూల సంస్కృత సమాసాన్ని గుర్తిసే తప్ప 
ఆర్థబోధ కలగదు. 


సమాసాలను అనువదించినప్పుడు కొన్ని సందర్భాలలో పదానికి వదం 
అనువదించడ మే తప్ప సంస్కృతంలోని వ్యుత్ప తిని తెలుగులో కూర్చుడం 
సాధ్యం కాలేదు. దశరథుడు లేక పం క్తిరథుడు అన్ని సమాసానికి 'దశసుదిక్షు 
అపతిహతః రథః’ అన్న వ్యుత్చ తికి తెలుగు అనువాదంలో అవకాశం లేదు. 
చాల్పు తేర దొర (బాల. 20), జమిలిచెవంచ తేర్లరా చలివెలుగు (బాల. 
156), బంతి తేరుల రాచ మేల్బంతి (బాల. 161) పది తేరుల దొర (బాల. 
131) మొదలై న విధంగానే తిమ్మకవి అనువదించాడు. రామ శబ్ద వ్యుత్పత్తిని 
ఆనువదించలేదు. విశేషణాలతో వివరించాడు. 


రాతికుసు ర్లాసంగిన దొర 
చాలు పేరింటి పోయాలి మగడు 
పుడమి చెలి యల్లువాడ 
రక్కసి మగువంబొరిగొన్న వాడి మగడు 
పుడమి కొను మగడు 

రావణుడు 
చాల్చుమోముల చెడుగుతొల్వేల్పుజేడు 
వరుసమెడల నల్ప్మదావుడు దొర 
ఇరుచెవంచ యౌద లల రక్కసి 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 63 


పరశురాముడు 

గండగొడ్డలి తాల్పునేలవేల్పు 
సుగీవుడు 

సతవారువములజోదు కొడుకు 
హరణ్యాతుడు 

జాళువాకంటి తొలివేల్పు 
హిరణ్యక శిపుడు 

మిడిమేలపు నంజుడుదిండి రాచబల్మన్ని య 
హనుమంతుడు 

మబ్బు తోపరికూన 

పాములమేత బుడుత 

గాలిబుడుత 

గాడుపుచూల్వీడు 
బలరాముడు 

కొనరిక్క పేరి పొలతుక పెనిమిటి 
నంది గామం 

మిత్తి వేటకాని త త్రడి యూర 
సీత 

(పొద్దు కొలుప్ప సామిముద్ది య 
వేదాలు 


తొలిపలుకులు 

(పాత మినుకు నుడువులు 

ఇవి ఉదాహరణ మాతాలు మాతమే. శివుడు, పార్వతి, భూమి 
లక్ష్మి, సరస్వతి మొదలై న వాటికెన్నో వదబంధాలను కూర్చాడు తిమ్మకవి, 
(శేష్ట వాచకమైన సింహం ఆనేక మారురూపాలు పొందింది. 

జోగి బొబ్బమెకము (బాల 153) 

జోగి తెఅవాయి మెకము (ఆరణ్య. 7) 

గుబ్బలి దిమ్మ రిసింగము (సుందర. 87) 


64. అచ్చుతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


తెలుగులో తత్పురుష కర్మధారయ సమాసాలను గు ర్రించడం వ్మిగహ 
వాక్యం ద్వారానే. (శేష్షతా వాచకం పోలిక చెపితే కర్మధారయమూ, నిర్దారణ 
అ 
చెపితే తత్పురుషా కావచ్చు. సమాసం ఆర్ధ |పధానం కాబట్టి మనం చెప్పే 
ఆర్లాన్ని బటి సమాస విభాగం ఉంటుంది. అందువల్ల కేతన చెప్పిన అర్ల |వధాన 
(23 టు (ap) థి 
విభాగమే సముచితంగా ఉంటుంది. 


వాక్యం ; 

తెలుగు వాక్యంలో కర్త కర్మ |కియ (కమం. సామాన్య తెలుగు 
వాక్యం చిన్నది. అసమాపక (కియలతో సుదీర్హ వాక్యనిర్మాణం తెలుగులో 
సాధ్యమయినా రచనలో ఈ సంప్రదాయం అంతగా లేదు. కావ్యాలలో ఆలం 
కారిక వచన రచనా సందర్భంలో ఇటువంటి వాక్యాల రచన ఎక్కువగా 
ఉంటుంది సాధారణంగా పకక వచనాలు ఒకటి రెండు పదాలతో 
సంధానకాలుగా (పవ ర్తిస్తాయి. కథనంలోనూ, వర్ణనలలోనూ కొన్ని సంద 
రాలలో మా్యతమే దీర వ వచనం ఉంటుంది. వాక్య సెర్మాణం వచన భాగం 
త్రో Pn సద్యభాగంలోనూ కొంత భిన్నంగా ఉంటుంది. వచన భాగంలో 
సామాన్య పద్మకమాదులు నియతంగా ఉంటాయి. పద్యంలో ఛందో నియమాల 
కారణంగా వీటి వ్యత్మికమం కూడా ఉంటుండి. 


స్థూలంగా వాక్యనిర్మాణ సూ[తాలలో పరిణామం చాలా తక్కువగా 
ఉంటుంది. భాషలోని పదాలు, ఉచ్చారణాదుల్లో కలిగినంత వేగమైన మార్చు 
వాక్యనిర్మాణ సూ తాలలో కలగదు. కాబట్టి కావ్య భాష ఆరంభంనుండి 
నేటివరకు వాక్యనిర్మాణ విధానంలో వచ్చిన మార్పులు తక్కువే ముఖ్యంగా 
తిమ్మకని నాటి కావ్య భాషలో చెప్పుకోదగిన పరిణామాలు లేవు. 


కర్మజణీ వాక్యాలు : 

కర్మణి వాక్యాలు రెండు విధాలు ఏ; 1. సంస్కృత |కియాపదం 
కర్మణిగా ఉన్నది (Lexical passive) 2. తెలుగులో “బడు అను 
బంధం చేరడం ద్వారా వాక్యం కర్మణిగా మారినది. మొదటి పద్దతికి 
అచ్చ తెనుగు రామాయణంలో అవకొశం లేదు. ఆళ్వాసాంత గద్యలలో 
మాతం ఇది కనిపిస్తుంది. ఉదా: “తిమ్మయ నామధేయ _పణీతంబై న యచ్చ 
తెలుగు రామాయణమను మహాకావ్యమందు బాలకాండము.” 


అచ్చతెలుగు రామాయణంలో భాషావశేషాలు 65 


కూచిమంచి తిమ్మకవి “బడు పయోగం కూడా ఆరుదుగా చేశాడు. 


ఓ అక్ష్మ్యణుడాయను రొద 

యాలింపంబడియె నిప్పుడడవిం జనుచో 

నేలాటి చేటు వొందెనా 

వైళమ మీయన్న నరయ వెడలుమటన్నన్‌ (ఆరణ్య. 46) 


య త్తదర్ధక వాక్యాలు : 
యత్‌.తక్‌, ఏది.ఇది అనే నిర్మాణం ఉన్న వాక్యాలు. పీజినే సంబంధ 
బోధక వాక్యాలంటారు. తిమ్మకవి అచ్చతెలుగు రామాయణంలో య త్తదర్ధక 
* వాక్యాల (ప్రయోగం కూడా బాలా తక్కువే. 
ఏ మేటి యడుగు(గెందామర బల్లాపు 
ర పు టేల్లటజేని క్యబంపు(దెప్ప 
యేబల్రిదుండు చెవినిడు నక్కరములు చె 
ల్వపు ముత్తి మేడకు వరుస మెట్టు 
లేపున్నెములగని యెటి(గించు మే ల్రెల్యి 
కల్పజగంబు చీయకటికి దివ్వె 
యేదంట యొస(గునున్ఫూది దోసపుందుల్వ 
గాడ్పుదిండులకు వాకట్టు మందు 


తనరనే పెద్ద పుట్టువులను కడింది 

తెవులునకు వెజ్జా జేండట్టి దెందులూరి 
కొల(ంపుపాలేటి నిండు జావిలి యనంగ 

దనరు లింగన గురుని డెందమున(దలతు. (పీ. 11) 


జడదారి రాయ యిజ్ఞగ మున నాడెంపు 
గొనమున వా(డియు( గనికరమును 
నిక్కువపుంబల్కు (జక్కందనంబును 


దెలివియు జాగంబు తేజు పెంపు 


ARB.5 


66 ఆచ్చ తెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


కలిమియు బలిమియు(గడింది నిచ్చలమును 
గొలమును దిటమును వల(తితనము 

మేలిమియును నెల్లి మెయిదాల్పు పిండుల 
యెడ నెయ్యమును జాలనే డెజయును 


గలుగు మానిసి యవ్వండు గలడు వాని 

కత.... (బాల. 2) 
కావున మా యెడ మీకుం 

గావలసిన కర్ణ మెద్ది గలదది మాతో 

వేవేగ(దెల్పు డిమ్ముగ.... (బాల. 67) 


కర్మణి వాక్యాలూ, య త్తదర్దక వాక్యాలూ తెలుగుకు సహజం కావు, 
సంస్కృత భాషా (ప్రభావం వల్ద తెలుగులో నేర్పడ్డవి. అచ్చతెలుగు కావ్యంలో 
ఈ విధమెన వాక్య నిర్మాణం సహజంగానే క్వాచిత్మం౦. అందుకే తిమ్మకవి 
రచనలో ఇవి ఆంతంతమా[త మే. య త్తదర్ధక వాక్యాల స్థానంలో తెలుగు 
వాక్య నిర్మాణ పద్దతిలో క్రియా జన్యవి శేషణాలు నిలుస్తాయి. 


కియారహిత వాక్యాలు : 


రెండు నామ బంధాలతోడి వాక్యాలు క్రియార పిత వాక్యాలు. [కీయ 
సానాసి మరోనామబంధం ఆ కమిసుంది. ఈ వాక్యాలనే నామాఖ్యాన వాక్యా 
స ల Sygate 
లని కూడా ఆంటారు. 


మొలక నవ్వులవా(డు తలుకారుతొలుకారు 
బలు కార్మొగుల(గేరు సౌలు(పువా(డు 
నిడుద చేతులవా(డు నిద్దంపు టద్దంపు 
సుద్దంపు నెజీ చెక్కు జో టివా(డు 
వెడంద కన్నులవా(డు విప్పారి యొప్పారు 
గొప్ప నెన్నుదురుచే నొప్పువాండు 
వజప్ప పేరెదవా(డు పరువంపు గరువంపు 
నెలవోని నెమ్మోము గలుగువాండు 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 67 


కేలసింగాణి విల్టాగి. గాలువా(డు 

కుయిచ మెడ వా(డు సోగ పెన్నెజుల వా(డు 

వల(తియగువా(డు ముజ్జగంబులును వలచు 

సోయగమువా(డు సువ్యెనీ రాయండింతి. (సుందర. 83) 
ఆరయనిన్ని తెజంగుల నలరువా(డుసూవె సీ ముద్దుల వఅండి 
తీవ(బోడి (సుందర. రత్త 


పువ్వారుబోడి నీ పేరెవ్వరు? నీ తల్రిదర్భడులెవ్వారు (ఆరణ్య. 55) 
వంటి _పళ్నార్ధక పదాలతోడి వాక్యాలు కూడా [కియారహితాలే. 


నంశ్లి ష వాక్యాలు ; 

కారక శ తర్భక క్రియా వదాలతో సుదీర్హ సంశ్చిష్ట వాక్య రచన 
ఆక్క_డక్కడా కనబడుతుంది. యుద్ధ కాండలో ఇటువంటి వాక్యాలు ఎక్కువగా 
ఉన్నాయి. యాభై రెండు పాదాల రగడ (యుద్ద. 6కలో క్త్వార్ధక, శ్యతర్హక 
అసమాపక (క్రియల తోడి సుదిర్హ వాక్యం కనిపిస్తుంది. 


విడుచుచుం చుట్టుచుం బొడుచుచు నడుచుచు! 
దన్నుచు _గుద్దుచు దొంటు కొనుచు 
నెగయుచు మొగియుచు నేలం దెచుచు6 గిందు 
మీదై “పెనంగుచు( బాదుకొనుచు.... (యుద్ద. 195) 


శ త్రర్గక అసమాపక (కియలతోడి వాక్యం ఇది. నారదుడు చేసిన రామ 
సవం (యుద్ద. 161) దండక రూపంలో ఉంది. ఈ దండకం కూడా సుదిర్హ 
సంక్లిష్ట వాక్యమే. యుద్ధ వర్ణనాత్మకమైస వచనం (యుద్ధ. 36క్సలో నలభై. 
అసమాపక కియలతో మహావాక్యాన్ని కూర్చాడు. 


కిలార్థకొదులు క 


అటి కిలార్గకంలో తెలుగులో వాడుకలో ఉంది. కూచిమంచి తిమ్మ 
కవి ఆచ్చతెలుగు రామాయణంలో 'ఆటిను కిలార్థకంగా (పయోగిం చాడు 


68 


అచ్చతె లుగు రామాయణంలో భాషావిశేషాలు 


ఒనరణదలిద౦ం్శడు లెలమితో6 బనుపుదుర(ట 

తోడ(బుట్టువు పుడమికి దొరయగునంట 

పన్ని యప్ప నేలలొగి( గాంచ6 బోవుటయ(యటు 

మెలంత మజిమిుంత కంటెను మేలు గలదె (అయోధ్య. 61) 


కద, కదా లుకూడా కిలార్టకాలే. 


చానలతలమిన్న (గానరు గర 

సోయగంబుల (పోకంజూడరు గద.... 

రతనంపుగని యిందు రాదుగదా.... (ఆరణ్య. 86) 
సందేహార్థకం 

కటకట చెదోడ కొల్లంటి కార్మెకంబుల చెత బొంసెనో, యలుక 
జేసి కానల డా6ంగొనో కణకు రక్కసుల చేజిక్కెనో.... (ఆరణ్య, 85) 
(ప్రశ్నార్ధకం కూడా. 

సందము లుమ్మడి నింక( జేతునో (సుందర. 22) 
(పళ్నార్ధకం 

మీరిపుడు మా నవలా రతనంబు( జూచినారే చెపుండా (ఆరణ్య. 87) 
కూడా (పళ్నార్భకం. 

ఇంక నోర్యందరమా.... (ఆరణ్య, 96) 
నిశ్చయార్థకం కూడా. 

చిలువరాయడు (పొద్దు చూలియు జింకతాల్పును వేల్పు(బెద్దయు 

వెలి హుమాయి వజీరుడుం గరివేల్పు ల (యుద్ధ. 64) 
_పార్గనార్థకం కూడా. 

వేలువుల వేల్ప మా మొజ యాలకించి కనికరపు జూడ్కి- 


గనుగొని గాటమగుచు నెదల వొదలెడు నళు కెల్ల (వీదిల 
పతిచి సాకవే (బాల, 43) 


తెలుగు భాషకు సహజమైన అన్ని వాక్యనిర్మాణ రీతులు సహజంగానే 


తతృతటన రామాయణంలో కనిపిస్తాయి. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 69 


జాతీయాలు : 


(పతి భాషలోనూ జాతీయాలు ఆ భాషకు వన్నె తెస్తాయి. వీటిని. 
ఇతర భాషలలోకి అనువదించడానికి వీలుకాదు. అనువదించినా మూలభాషలో 
ఉన్న సొగసు రాదు. మూల భాషలోని జాతీయానికి సమానమైన జాతీయం 
మరొక భాషలో ఉండవచ్చు, ఉండక పోవచ్చు. ఒక జాతీయాన్ని అనువాదం 
చేసుకోవడానికి ఒకొ_క్ళ_సారి ఓక వాక్యాన్నే కూర్చువలసీ వసుంది. 


కూచిమంచి తిమ్మకవి తన అచ్చ తెలుగు రామాయణంలో చక్కని 
జాతీయాలను వాడి తన రచనా సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకున్నాడు. 
అచ్చ తెలుగు కావ్యం కావడంవల్ల ఈ గంథంలో తెలుగు జాతీయాలు 
లెక్కకు మిక్కిలిగా చోటు చేసుకొనీ పాఠక హృదయాలను అలరిస్తున్నాయి. 


పూరి దినుకొంచు (బాల, 11) 
వంక'యును మచ్చయును (బాల. 17) 
కొజకొజయును (బాల. 19) 

సీరొలుకుట (బాల. 20) 

కట కటపడి ఏిడిముడి (బాల. 23) 
మిడిమేలపు (బాల. 128) 

“పేరుగల యింటి (అయోధ్య. 24 
ఆరడి బెట్టు (ఆయోధ్య. 25) 

ముప్పొద్దు మువ్వీసములు (అయోధ్య. 42) 
ఉప్పిీడులు (అయోధ్య. ర్‌శ 

తలకు బాసిన వెంటుక (అయోధ్య. /2) 
పడరాని పాట్లు (అయోధ్య. రిక్త) 

తప్పు టడుగులిడుచు (సుందర. 26) 
పొట్ట (కొవ్వున (సుందర, 51 

దొడ్డు కొంచెంబులు (సుందర, 157) 
తెలిచీళ్ళు (కిష్కింధ. 89) 

వెల్తిసీళ్ళు (యుద్ధ. 131) 


70 ఆచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


మొదలైనవి కొన్ని ఉదాహరణలు మాతమే. ఈ జాతీయాలన్నీ 
[పాంత భేదాలు లేకుండా ఆర్మధదేశ మంతటా వాడుకలో ఉన్నవే. తెలుగు 
నుడికారాన్ని, పలుకుబడిని పరిచయం జా. 


సామెతలు : 


జాతీయాల లాగానే సామెతలకూడా చక్కని భావాలను వ్యక్తం 
చేస్తాయి. భాషా సౌందర్యాన్నినుమడింప జేయడంలో సామెతలుకూడా జాతీ 
యాల |వక్క_న నిలుస్తాయి. సామాన్య |పజానీకం జీవితానుభవాల నుండి 
ఏర్పడ్డ సామెతలు ఒక్కొక్కటి ఒక సత్యాన్ని వెలువరిస్తుంది. ఒక (వక 
రణం చెప్పే వి సృృతార్థాన్ని ఒక చిన్న సామెత స్పష్టంగా, సూటిగా వ్యక్తం 
చేయగలుగుతుంది. సందర్భోచితంగా సామెతలను _పజలు తరతరాలుగా 
వాడుతున్నారు. 


కూచిమంచి తిమ్మకఏ కూడా అచ్చతెలుగు రామాయణంలో ఎన్నో 
సామెతలను అర్ధవంతంగా [పయోగించాడు. 


'కోనంగాచిన వెన్నెలగా చేయదగునె' (సుందర. 38) సీత'పై మరులు 
గొని అర్జర్నాతి అలంకరించుకొని రావణుడు సీత దగ్గరకు వస్తాడు తన 
_పేమను వ్యక్తం చేస్తాడు. సీత తిరస్కగనుంది. ఆమెకు హితం చెప్పడానికి 
పయత్నిస్తాడు ఆడవిలో కాచిన వెన్నెల లాగా నీ యవ్వనాన్ని ఎందుకు 
వృధా చేసుకుంటా వంటాడు. వెన్నెల సర్వ పాణులకూ ఆహ్హాదజనకం. అది 
శుక్షవక్షంలో మ్మాతమే ఉండేది. అట్లాగే మానవ జీవితంలో యవ్వనం కొంత 
కాలం మ్మాతమే ఉండేది. ఉన్నప్పుడే ఆనందించాలితప్ప వృధా చేసుకోకూడ 
దని బోధ. మానవుని స్వార్థం అట్టా అనిపిస్తోంది. అడవిలో కాచిన వెన్నెల 
వృధాయెనా? తనకు పనికిరాకపోతే ఏదైనా, ఎక్కడైనా వృధాయే. ఇది 
మానవ స్వభావం. వెన్నెలకున్న తక్కిన _పయోజనాలు లెక్కలోకి రావు. 


'కొరవిం దల గోకుకొనగ గోరెడి కరణిన్‌' (సుందర. 50) 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 71 


సీత తనను కోరిన రావణుని భయ పెడుతోంది. పొయ్యిదగ్గర ఉన్న 
వ్యక్తి అందుబాటులో ఉన్న కొరవితో తల గోకికొంటే హాయి చేకూరదు 
సరిగదా తల కాలి పరలోకానికి వెళ్ళవలసి వస్తుంది తన్ను తానెరిగి ఆపద 
లేని పని చేయాలని ఉపదేశం రాముడు కాంతమూర్తి, కాని కోపిస్తే కొరవి 
లాగా సర్వనాశనం చేసేవరకు చల్లారనివాడు. అందుకే అతనితో వెరానికి 
కారణమైన తన చెర రావణ వంశనాశనానికే అని సీత ఉపదేశించింది. 


“నెయ్యి సోకిన యగ్గివోలె” (సుందర. 112) ఆశోకవనంలో కావలి 
వారందర్నీ హనుమంతుడు పిడికిటి పోట్లతో చావగొట్టగా రాక్షసులు రావణునికి 
తెలియజేశారు. ఆ మాట విన్న రావణుడు నేయి పడడంతోటే మండే ఆగ్ని 
లాగా కోపించాడు. తాను విలాసం కోసం ఏర్పరచుకొన్న తోట భగ్న మెంది. 
ఆ తోటను రక్షించే రక్షకులు నేలకూలారు. సీతను ఆ వనంలో ఉంచడం 
ఆమెతో ఆ వనంలో విహరించడం కోసమే. వనరక్షకుల నాశనంతో సీతను 
ఆ వనంలో ఉంచిన [వయోజనం కూడా. భగ్న మెనపే. ఆందుకే ఆగ్ని 
మండినట్టు మండిపోయాడు. నెయ్యిసోకగానే ఆగ్ని ఏవిధంగా ఒక్క ఉదటున 
మంటలు రేగుతుందో ఆ విధంగా రావణుడు కోధోదిగ్ను డయ్యాడు. 


“గుడి |మింగెడు వానికి లోనడ రెడు వేల్పు టవడి యము” (సుందర. 
155) ఆలిని కోల్పోయి ఆకు లలములు తింటూ కాసుఏసంలేని రాముణ్ణి కొలిచే 
మీరు తెలివితక్కువవాళ్ళు. దిక్పాలకులనే తరిమిన రాక్షసులకు రాము డొక 
లెక్కా? గుడినే మింగేవాళ్ళకు గుక్ళోని దేవుడొక లెక్కా? అందువల్ల రాముని 
విడిచి బతికి బయటపడండి అని రావణుడు హనుమంతునికి హితం చెప్తున్నాడు. 
తాము సమర్థులు, రాము డసనుర్దుడు అని చెప్పడంతో పాటు ఎవఃనె నా ఓడించ 
గల రాక్షసులకు రాముని ఓడించడం చాలా సులభమని చెప్త్పన్నాడు. గుడి 
మింగేవాడికి గుళ్ళో లింగ మెంత? ఆనీ, గడి మింగెవాడికి గుడి తలుపులు 


ఆపుడాలసీ కూడా వ్యవహారంలో ఉంది. 


'చెడు గోరుకొనువాని కరయ నొసలపలుకు సెవులకు గొరవియె 
పరగకున్నె' (సుందర. 156) తన గొప తాన్ని చెప్పుకున్న రావణునికి 
నమాధా"౦ చెపూ హనుషుంతుడు చెడునే కోరుకునే సికు నా మాటలు కొరవివల 


72 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


బాధనే కలిగిసాయంటాడు. సీకు రాముని పరా (కమం తెలియదు. స్వాభిమానివైన 
సీకు మంచీ చెడూ గు రించే ఓపిక శూన్యం అందుకే నా హీత వచనాలుకూడా 
సీకు కొరవి లాగానే అని నిపిస్తాయి, అహితంగానే క నిపిసాయి అంటాడు. 


“దొంగ చేతికి (దాళ్ళొసంగి నెట్టుకొని యింటివారల మేల్కొలుపు వడు 
వున' (యుద్ధ. 36) రాముడు లంకను ముట్టడించాడు. సీతనప్పగించి రాక్షస 
కులాన్ని రక్షించమని విభీషణుడు రావణునికి పితవుచెప్పాడు. దానికి కోపించి 
రావణుడన్న మాటలు. శ తుపక్షంతో కలిసిపోయి తనపక్షం వారిని మేల్కొల్పు 
తున్నట్టుగా ఊన్నాయి సీ మాటలు. విభీషణునిది బూటకమని రావణుని 
అభియోగం౦. 


“పని చేతికి వచ్చినపుడె పని సవరింపజెల్లు' (యుద్ద. 56) రావణుడు 
వెళ్ళగొట్టగా విభీషణుడు మరికొందరితో రాముని శరణు వేడడానికి వస్తాడు.పగ 
వాడు చేతికి చిక్కాడు, వాని నిప్పుడే చంపడం మంచిదని వానర వీరులన్నారు. 
_ అవకాశం దొరికినప్పుడే పని పూర్రిచేసుకోవాలని భావం. దీపముండగానే ఇల్లు 
చక్క జెట్టుకో వాలన్న సామెతకు ఇది సమానం. 


'రాచవాని నమ్మరాదనుమాటి (యుద్ధ, 287, యుద్ధంలో రావణుని 
సోదరుడు కుంభకర్ణుని కుమారులు కుంభ, నికుంభులు వానరులతో పలికిన 
పలుకులు. రాముడు రాచవాడు. రాచవారు స్వార్థపరులు. తమలాభంకోసం 
స్వపర భేదం చూడకుండా దెనికై నా సిద్ధపడతారు. రాముడు తన భార్యను 
ఎట్లాగూ అప్పగించి వేశాడు, ఇక మిమ్మల్నికూడా అప్పగిస్తాడు. మీరు ఇది 
కూడా అర్గంచేసుకోలేక పోతున్నారు. రాచవారు ఏరుదాటి తెప్ప తగలేసేవారని 
భావం. తమ నాశనంతోపాటు తమకు సహాయంచేసేవారి నాశనానికి కూడా 
కారణమవుతారని ఆర్థం, 


'కోతులెచ్చట జగడంపు(జేతలెచ్చట?' (యుద్ధ. 285) పె సందర్భం 
లోనే ఇదికూడా. కోతులకు యుద్ధ కృత్యాలకూ సంబంధ మెక్కుడ? కోతులు 
యుద్ధం చేయగలవా? నక్క ఎక్కడ? నాగలోక మెక్కడ? అన్న విధంగా 
యుద్దం వంటి ఘన కార్యాలు కోతుల వంటి అల్ప జంతువుల సామర్థ్యానికి 
మించినవని చెప్పి భయ సెప్టే _పయత్నం. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 73 


“తానొకటి తలచిన దయ్యం బొక్కటి దలచునన్నమాట' (ఆయోధ్య. 
64) ఆయోర్యాకాండలో శ్రీరాముడు అడవులకు పోతూ తల్లికి నమస్క-రిం 
చాడు. ఆమె రాముని మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. ఆ ఆశలన్నీ 
అడియాశలై ఇప్పుడు ఆడవికి పోవ లసినవాడయ్యాడు. ఇది ఆమె ఊహించినది 
కాదు ఆశాభంగం అయింది. తాను తలచిందొకటి, దైవం తలచిందొక టి. 
మానవులు అనుకున్నది అనుకున్నట్లు జరగదసీ, దైవ విధిని గడవడం ఎవరి 
తరమూ కాదసీ భావం. 


పెను రొక్కపు6. గుప్ప(గన్న పేదల పగిదిన్‌”* (బాల. 39) దేవతలు 
శ్రీ మహాపిష్టువును దర్శించిన సందర్భంలోనిది. ఎవరికీ చూడవీలులేని నిన్ను 
చూడగలగడమే భాగ్యం. నీ దర్శనమిప్పుడు మాకు పెన్నిధిగన్న 'పేదలవలె 
అయిందనీ దేవతలు విష్ణువుతో విన్న వించుకొన్నారు. 


“నేతికొఅకు వెన్న పె నగ్గి సందెడు (వేయం జనునె (ఆయోధ్య. 26) 
“బెబ్బులిగన్న లేడిజోటియుంబోలె (ఆరణ్య. 62) 

'మగడైే కదతొడవులెల్ల మగువల కెందున్‌” (ఆయోధ్య. 53 
“పెనిమిటి కన్నం దెజవలకు వేజెకలరే వేల్పుల్‌” (ఆయోధ్య 52) 


' కూచిమంచి తిమ్మకవి సందర్భోచితంగా అనేక సామెతలను (పయో 
గించాడు, 


రేఫ అకారాలు : 

కూచిమంచి తిమ్మకవి తన “లక్షణసార సంగవహముిలో రేఫ అకార 
నిర్ణయానికి ఒక ఆకశ్యాసం పూర్తిగా వినియోగించాడు.!రి తిమ్మకవికి చాల 
వూర్వమే రేఫ జకారాలకు ఉచ్చారణ భేదం నశించింది. ఆందువల్ల ఏ పదంలో 
లఘు రేఫం ఉందో, ఏ పదంకో ఆలఘు రేఫం ఉందో గు ర్రించడం కష్టం. 
తిమ్మకవి లక్షణ సారసంగహం ee శేఫ ఆకార నిర్ణయం 
చేశాడు. |పామాణికుడైన కవి తన కావ్యంలో రేఫ అకారాలను తెలుసుకొ 
(పయోగించాలన్న ఉద్దేశ మే ఈ (పత్యేక (పకరణ రచనకు కారణం. సూర్య 
కవుల | పామాణికత, “అ(పామాణికత లకు ఈ రేఫ అకార జ్ఞానం ఒక నిదర్శన 


74 అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


మయింది. పోతన భాగవతంలో రేఫ అకార సాంకర్యం చేసినందువల్ల నే ఆది 
లాక్షణికులుదహరింపలేదని ఆప్పకవి శెప్పాడు.19 తిమ్మన ఈ విషయంలో 
భిన్నాభి పాయం వ్య కం చేళాడు.£9 రేఫ అకారాల తెరగు తెలుసుకొని సుక 
వులు తమ కావ్యాలలో [ప్రయోగించాలని చెప్పాడు. 


వలనుగ రేఫ అకారం 

బుల తెజ(౧గంతయును సుకవిపుంగవులిందున్‌ 
దెలిసికొని కబ్బములలో 

నిలుపందగు దేవ దేవ సీల్మగీవా[8] 


లాక్షణికడూ, (పామాణికుడూ అయిన కూచిమంచి తిమ్మకవి తన 
ఆచ్చ తెలుగు రామాయణంలో తన మతానుసారంగా రేఫ అకారాలను (పయో 
గించాడు. 


ఆలంకారిక వలి 


అచ్చతెలుగు రామాయణం. (ప్రబంధం (పబంధం వర్ణనాత్మక మూ, ఆలం 
కారిక శైలీ సమన్వితమూ (పబంధంలో _పధానమైన వర్ణనలన్నీ తిమ్మకవి 
తన అచ్చ తెలుగు రామాయణంలో చేశాడు ఆర్థాలంకార (పయోగం ఏ భాషలో 
నయినా సహజమే. శబ్దాలంకార పయోగం సంస్కృత భాషలో ఒదిగినట్టు 
తెలుగులో ఒదగడం కష్టం. అయినా యమకాను పాసాద్యలంకారాలను కూచి 
మంచి తిమ్మకవి అచ్చతెలుగు రామాయణంలో అత్యంత సహజంగా పయో 
గించాడు. ఆవలీలగా సాధించాడు. 


(గుడ్డు కానుపు టే(డు (గుడ్డు కానుపు తేండు 

గుజ్జంబు పాన్పునై కొమరు మిగుల 
జింకతాలువరియు జింకతాలుపరియు 
మఅ+దియు ననుంగునై మెజపు(యాప బలం (పీ. 3 
అని వాలుగు పాధాలలోనూ యమకంతో ఆలంకరించాడు. 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 75 


సెనురాచ ముంగిళ్ళ( బెంపుడు తో(టల 
మావులు మావులు (పోవు మీఅ 
నాడెంపు(6 గోడల నాగ వాసమ్ముల' 
గొమ్మలు( గొమ్మలు గొనబు(జూప.... (బాల. 7) 


ఈ పద్యంలోనూ నాలుగు పాదాల్లో ' యమకం హృద యంగమం. 
ag మేడలా.ర:తనంపు గోడలా యవరంజి 
బేడలా, యేవాడ( బెం పెసంగు 
మావులా బలితంపు టావులా చెంగల్వ 
బావులా.... (బాల. 9) 


ఇందులోని అను పాస సంగిత [వధానంగా సాగింది. విరహంలో 
తలచుకొని తలచుకొని దుఃభించే సందర్భాలలో తిక్కన నాటినుండి నేటివరకు 
జక విధమైన పద్యరచన |వచురంగా ఉంది. ముఖ్యంగా రాముడు అడవికి 
పోయిన సందర్భంలో, రాముడు సీత నెడబాసిన సందర్భంలో తెలుగు రామా 
యణాలన్నిటిలోనూ ఇటువంటి రచన కనిపిస్తుంది. తిమ్మకవి ఆచ్చ తెలుగులో 
కూడా దీనిని సాధించాడు. 


రాముడడవికి పోగా దశరథుని మొర__ 
రాయను(గా యనుం దొగలరాయని (గేరు నిగారపుం గుడా 


రాయను మేటి నాడెపు దొరాయను.... (ఆయోధ్య. 89) 

కాయను మేటి తప్పు కొడుకాయను నిద్దపు( బూత మావిమో 

కాయను బంజరంపు6 జిలుకాయను.... (ఆయోధ్య. 90) 
సీతను బాసిన రామని మొర 


మా యనుగుంజెలిన్‌ వెతకుమాయను వొవ్పందుటారి చిల్కులే 
మాయను గండు(దే(టి కొదమాయను.... (ఆరణ్య. 96) 


పాయను నేరమేమి బలుపాయపు నాడెపు పోడరాచపా 
పాయను( గుందనపు మెలుపాయను.... (ఆరణ్య. 97) 


76 అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


లక్ష్మణుడు మూర్చిల్లినపుడు రాముని మొర. 


దాయను గెల్బుటింక గలదాయను రాచకొలంపు కల్యవిం 
దాయను నాడెమైన బిరుదాయను.... (యుద్ధ. 399) 


డాయనదేలరావు బెగడాయను నెక్కటి చిల్వగెల్పుకా( 
డాయను ముద్దురా కొమరుఃడా యను (యుద్ధ. 400) 


ఆచ్చ తెలుగులో ఇటువంటి శబ్దాలంకార |పయోగం తిమ్మకవి విశిష్టత. 
ఒక సర్యలఘు సీసాన్ని కూడా రచించాడు. 


తొలి పలుకు( గొనలు. దెలియు తవసీచలి 
వెలుగులకు దొరకు చెలువులగని 
తెరి కడలిని గరువలి కుడు వరిదొర 
పజపు పయి నిదుర గొజలునుణియు.... (ఆరణ్య. 114) 


కూచిమంచి తిమ్మకవి సార్వభౌముడు అచ్చ తెలుగు రామాయణాన్ని 
రచించి సహృదయ సామాజిక హృదయ సింవోసనాల నధిష్టించాడు. 


సూచికలు 


పకరణం జ 1 క 


1 
3 
4 
5 
6 
8 
9 


టి 
+ 
o 
|! 
న! 
9 


10. 
ll. 
12. 
13. 
14. 
కేర్‌, 
16. 
17. 


2. 


7. 


“కౌండిన్యగోత విఖ్యాతుండ” లక్షణ సార సంగహము, 


రుక్మిణీ పరిణయము, 
ఆచ్చ తెలుగు రామాయణము 
పె 
రసీకజన మనోభిరామము 
పె 
సిలా సుందరీ పరిణయము 
లక్షణ సార సంగహము 
ఆచ్చ తెలుగు రామాయణము 
రుక్మిణీ పరిణయము 
లవణ సార సంగహము 
రసికజన మనోభిరామము 
శివలీలా విలాసము 
రుక్మి ణీ పరిణయము 
సింహాచల మాహాత్మ్యము 
రసికజన మనోభిరామము 


సమ్మగాంధ సాహిత్యం, సం. 12, 


(వ. 7 


పం* 128 
త్య. 363 
పీఠిక 

పీఠిక 

(ప. 23.24 
పీఠిక 

(వ. 22 

పు. 225.26 


78 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


పకరణం - శి ; 


1. సమ్మగాంధ సాహిత్యం.]12; ఎమెస్కో, మదాసు, 1968. పు. 216 
2 పె పు. 11 
3 పు 1 
4 పు 2 
ర్‌, , పు. 1-2 
6 క ప్ర: 1.3 
7 34 పు. 4.6 
8 న పు. 214 
9 స పు.6 
10 కుక్కుటేశ్వర శతకము 59 
11. పె 58-60] 
12. స 24.32 
13. శ 22 
14. . 21 


(పకరణం -లd: 


1 ఆంధ భాషాభూషణము 18.27 
2 కావ్యాలంకార చూడామణి 9.11, 14, 18 
3. ఆప్పకవీయము  ' వ. 105 
4. లక్షణసార సం గహము వ. 13, 69 
5. బాలవ్యాకరణము " ఆచ్చిక. 1 
6. యయాతి చరిత . (వ. 14 
7. అచ్చతెలుగు రామాయణము పీ, 18 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 79 


ప్రకరణం ఆ గ్‌ థ్‌ 


1. వాల్మీకి రామాయణము యుద్దకాండ ఫల శుతి 

2. శ్రీమ1దామాయణ వై భవము 

3. రామాయణము ' యుద్దకాండ విభీషణశరణాగతి 

4. తెలుగులో రామకథ _ పండా శమంతక మణి 

తెలుగులో రామకథ - రావూరి దొరసామిశర్మ 

5. నిర్వచనో త్రరరామాయణము (ప. 111 
6 అచ్చతెలుగు రామాయణము పీ, 12 
Te పె బాల. 7. 
8 షి బాల. రీ 
9. ల అయోధ్య. 14 
10. యుద్ద. 594 
Ll. ia ; యుద్ద. 595 
12. 7 యుద్ద. 596 
(పకరణం - 6 : 

1. లవణ సారసంగహము (పర 
2 సె (ప. 9 
ప్ర, పె (ప. 10 
(ప్రకరణం - 7: 

1. లక్షణ సారసంగహము (ప. 99 

పె (ప. 31 


(వ, 32 


వ్యాసరా టి 
బాలి వ్యాక రణము 
వె 
లక్షణ సార సం గహము 


(ey 


అప్పకవీ యము 
లక్షణ సార సం గహము 


[py 


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు 


(ప, 48 

వ. 34 

(ప. 34 

(ప. 59 

(ప. 36 

(ప. 109.125 
(ప. 143 

(ప. 169 

(ప. 204 

వ. 338.444 


మాస. 1 
మాస, 3 
ద్వి. 18 
తృ. 2.367 
ద్వి 234 

తృ. 340.366 
తృ 367 


౭5 కని 
ఒన్న లో 


హి DD సా rt స bel bad ఫ్ర pad pad హీ hb 
సి [పై ణ౫ఎరారావాలుణు ౯౫౧౨ 


అ ౦ = ౮౮౮ వష ల గై 1౫ 


ఈ వ్యాస రచనలో ఉపయోగించిన 
గ్రంథాలు 


అచ్చతెలుగు రామాయణము _ కూచిమంచి తిమ్మకవి. 
అప్పక వీయము - అప్పకవి. 

ఆం|ధకవుల చరితము (2,3 భాగములు) _ కం॥ వీలేశలింగం పంతులు. 
ఆంధనాయక శతకము ._ కాసుల పురుషో త్రమకవి 
ఆంధనామ సంగహము - పెడిపాటి లక్ష్మణకవి. 

ఆంధ భాషా భూషణము _ మూలఘటిక కేతన. 

ఆం ధభాషా వికాసము _ గం.జో. సోమయాజి. 

ఆంధుల చర్మిత _ సంస్కృతి - ఖండ వల్లి సోదరులు. 
ఆంధుల సాంఘిక చరిత _ సురవరం (పతాపరెడ్డి, 

ఆంధ వ్యాకరణ ఏకాసము - ఆమ రేశం రాజేశ్యరశర్మ. 
ఆంధ శబ్ద చింతామణి - నన్నయ. 

కవిత్వ తత్వ 2 చారము _ కట్టమంచి రామలింగా రెడ్డి. 
కావ్యాలంకార సం గహము - మూ ర్రికవి _ సన్ని ధానం వ్యాఖ్య. 
కుక్కు టేశ్వర శతకము _ కూచిమంచి తిమ్మకవి. 
కుమారసంభ వము _ నన్నెచోడ కపి. 

జానుతెనుగు - వడ్డమూడి గోపాలకృష్ణయ్య. 

తెలుగుభాషా చరితము - సాహిత్య అకాడమీ |వచుకణ. 
తెలుగుభాషా చరితము - టి భాస్కరరావు. 

తెలుగు - మణుగులు - వేటూరి |పఠాకర శాస్త్రి, 

తెలుగులో రామకథ - రావూరి దొరసామి శర్మ. 

తెలుగులో రామకథ -_- పండా శమంతకమణి. 

తెలుగు వాక్యము - చెకూరి రామారావు. 


ARB.6 


త్రి 


23. 
24. 
25. 
26. 


27. 
28. 
29 
30. 
aL: 
32. 


33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
43. 
44. 


45. 


46 


ర్త, 


అచ్చతెలుగు రామాయణంలో భాషావి శేషాలు 


తెలుగు వ్యాకరణ వికాసము _ బొడ్డుపల్లి పురుషో తం. 
దశరథరాజనందన చరితము _ మ2ంగంటి సింగరాచార్యులు. 

దేశి _ కోరాడ రామకృష్ణ య్య. 

సిలాసుందరీ పరిణయము - కూచిమంచి తీమ్మకవి. 

పార్వతీ వల్లభ శతకము - కూచిమంచి తిమ్మకవి. 

బసవ పురాణము - పాల్కురికి సోమన. 

బాల వ్యాకరణము - చిన్నయసూరి 

భాషా చార్మితక వ్యాసములు _ తూమాటి దొణప్ప. క 
భాషా పాఠములు _ విష్ణుభట్ట సూర్యనారాయణ. 

మహమ్మదీయ యుగము (1,2 భాగములు) - కొమజ్డాజు లక్ష్మణరావు 
పంతులు. 

యయాతి చరితము - పొన్నిగంటి తెలగన. 

రసికజనమనో భిరామము - కూచిమంచి తిమ్మకవి. 

రాఘవ పాండవీయము _ పింగళి నూరన. 

రామలింగేశ్వర శతకము - అడిదము సూరకవి. 

రామాయణ విశేషములు _ సురవరం (పతాపరెడ్డి. 

రుక్మి ణీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి. 

లక్షణసార సం్రగహము - కూచిమంచి తిమ్మకవి. 

లక్ష్ముణరాయ వ్యాసావళి (2 వ భాగము) 3 కొమజణ్ఞాజు లక్ష్మణరావు. 
వ్యాసరాజి - జాసి సూర్యనారాయణ. 

శివలీలా విలాసము - కూచిమంచి తిమ్మకవి. 

శ్రీమదామాయణ వై భవము _ మల్దాది గోపాలకృష్ణశర్మ . 
సంస్కడవాజ్మయ చర్మెతము (2 వ భాగము) అ మల్లాది సూర్యనారా 
యణ శాన్ర్రి. 

సమ్మగ ఆంధ సాహిత్యం (8, 12 సం.) - ఆరు ద. 

సింహాచల మాహాత్మ్యము - కూచిమంచి తిమ్మకవి. 


A study of Telugu compounds - Dr. J. Suryanarayana. 


“మూల దొసరి - శ్రీకృష్ణదేవరాయలు” 


విశిష్టాద్వైత తత్వం విచితమైంది. సామీప్య, సాలోక్య, సాకారాలతో 
ఆత్మ-పరమాత్మల అదె తాన్ని సాధించింది. ఆత్మ సద్దుణాల్ని సాధించి 
వై కుంఠంలో వగరమాత్మ సామీప్యాన్ని చేరుకొంటుంది పరమాత్మను చూస్తూ 
కాలంగడి పే అవకాశం కలిగినందువల్ల సాలోక్యత సాధింపబడింది. వరమాత్మ 
మననంతో భ్రమర కీటక న్యాయంగా శంఖ చ్యకాదులు | తిపుం డములు 
పొంది సాకారత్వాన్ని పొందుతుంది. ఆయి క నర్వళ కిమత్వంలేని కారణంగా 
పరమాత్మత్వం పొందదు అందువల్లే ఆదై కానికి చేరువలో భేదించింది. 


కేశధ్యజులు, యామువాచార్యులు, గోడావేవి, మాల దాస: _ వీరంతా 
భాగవతులే ఉ తరో తర _పాధాశ్యాన్ని బట్టి మాల దాసకి సర్వ శేషుడు 


ఈ కావ్యం “పాషాణపాకం' 


అ “ ము "బ్ర 
మధురం. కథ నెత్తుకొనట ఏంతో పే *కలండొకకుండు సపేపకానాాని కులంబు 
క్రి లేదు ఆ్నాదే ఇందలి భావం 


సర కులగో తాదులతో చె 

స. మంగళనామ కై శికిని లాలసతో ఏష్షువు నుద్దేశించి పాడు కాడు, 
_ రోజు “మంభ జానువు' అనే ద్విజ సకావరుని బాన పడతాను. ఆతసితో 
చేతనె నంత పోండి “ఓ రాక్షస! క మాట విను. నేను సికు కంచంలోని 


సంర 


జో 


న్నాన్నే అయివకా వాణరక్షణాన్ని ఉపేక్షించ వడం పానం. అంకువల్ల పెనగి 
నాను మేం మెక వంక్ష లేవ. సఖ్యం సప్రవదీ4ం ఎమిఎ పక వై కుకు) 


(0 


84 


చివరిసారిగా కీర్తించి రానిమ్ము” అని కోరినాడు |బహ్మ రాక్షసుడు వినకపోగా 
“ఎవ్యని చూడి జేసీ జనియందు జగ౭బు. వసించు నిజ్ఞగంబెవ వ్యనియందు 
డిందు, మజి యెవ్యనియందిది, యట్టి విష్ణుతో నివ్యల నొక, వేల్పు గణి ముం 
చిన పాతకి నాదునేడనే నెవ్విధినై న నినదియ నేని” అని (పతిజ్ఞ చేసినాడు. 


సర (ంవి విష్ణమయం జగత్‌ అన్నది ఈ ప త జ్ఞలోని వివరణ. రాక్షసానుమ 
- తితో వెళ్ళి వష్ణువునుమంగ కై శిితో అర్చించి తింగ్‌ వచ్చి'నీ యురుకృపాకటాక్ష 
మున జేసి ధన్యుడనె తి ననఘ” ఇని కృతజ్ఞతను వెల్లడించినాడు. ' పరమాత్మ 
సాజుత్కారానికి _పేరేవకుడై న ఆచార్యునిగా _బహ్మరాక్షసుని భావించటం 
"మాల దాసరివై ష్రవలక్షణం. అందుకు (బహ్మరాక్షసుడు“మీ వంటి భాగవతులుం 
బావనులుగ జేయరేం మతి గతి యేదీ మావంటి వారి కిక మా యేవము 
వెనుకటిది చూడ కీషింపు కృపన్‌” ఆని మాల దాసరినే ఆచార్యునిగా (పార్టించి 
నాడు. “పరస్పరం భావయంతః' అన్నట్టు ఒకరి నొకరు తమకంటే గొప్పవా 
రను భావన గలిగి ఉండటం మరో వెష్టవ లక్షణం (బహ్మ రాక్షసుడు తవ కావ 
ముక్రికి మంగళ కైశిక గీత ఫలమిమ్మని (పార్టించినపుడు, మాల దాసరి 
“ఈ గీత ఫలం బింతయని' భకులకు తెలియదు. అదిగాక “పుణ్యమమ్ముట 
కప్పురంబు పెట్టి యుప్పు గొనుట' వంటి దన్నాడు. దీన్నిబట్టి భాగవతు నకి 
భగవంతుని భజశయెగాని ఫలాపేక్ష ఉండరాదని తెల్పినబ్దై౦ది ఇది 
హూ కదాచన” అన్న గీతాచార్యుని ఆజ్ఞాచ రణంగా భావించాలి. 


విషయం [బ్రహ్మరాక్షసుడు తన తొలి బీఎితం వివరించి ' “గై శికీగానఫల 
దానంబున ను మానుపవే?” అనిన, మాల దాసర “ఏను ఫలంబెరుగ, ఫలంబు 
పర మేశముఖోల్తాసంబు, యాజ్ఞాకెంకర్యంబులకు, నమమతి కై 0కర్యంబులకు 
ఫల పరిమాణ గత (వవన్నుల కక్క డియది. కాన బంధకంబగుట ఫలం 
బింతంత యందు గొంత గొమ్మన వెజతు. భగవంతుడే రక్షించు నూజి 
డిలుము' అని మాతమే: చెప్పినాడు. ఇందులో పరమాత్మ దాసత్వం, “యద్య 
ద్భావ్యం భవతు భగవన్‌ క పేట పూర్వ కర్మానురూపంగా 
ఏది ఎట్లు జరగవలసీనదో అవే జరుగుననీ, కాని జన్మ జ న్మాంతరాల్లో సీ పాద 
ద్వంద్వంలోనే నిశ్చలమైన భి అబ్బేట్టు చూడు భగవాన్‌ అనే వైష్ణవ దాసుల 
లక్షణం ఈ మాల దాసరిలో సంపూర్ణంగా చూడవచ్చు అందువల్లే ఆముక్త 


85 


మాల్యదలో రాయలు మాల దాసరినే ఉ తమ భక్తునిగా చ్మితించటం జరిగింది. 
“స్వయం తీర్ణం పరాంస్తారయతి” విష్ణ నామ సంకీరనంతో తాను తరించి, 
కుంభజా నువును కూడ తరింప చేసినవాడు మూల. దానరి అతని “కథ చెప్పి 
రాయలు మనను కూడా తరింపరేసి రాడు. 


ఆత్మ _ పరమాత్మల మధ్యనున్న భక్తికి “పండిత.పామర', ధనిక. 
దర్శిద”, “శ్రీ - పురుష, “ఉన్నత - నీచ” భేదాలు లేవని విష్ణుచిత్తుడు, 
యామునా చార్యులు, గోదాదేవి, మాలదాసరి కథలు నిదర్శనాలు. నామనంకీ 
రనం తపస్సు, ధ్యానం, యోగం, యజ్ఞం మొదలై నవానికన్న అధిక మైందని 
“తతోపి హరికీ రనం' అనే సూ క్రి వెల్లడిస్తుంది. ఈ విషయం వివరించటానికే 
కృష్ణ దేవరాయలు “మాల దాసరి కథ వర్ణించినాడు భజనలో మైమరచి 
భగవంతునిలో చేరటం ఆనుభవసిద్ధ మే. ( 


నెలవంక, 1991. 


కలృువృళత౦0 -కల్యాణఖ౦డం 


జగ మెరిగిన (బాహ్మణుడు విశ్వనాథ సత్యనారాయణ. కవి సమా 
టాయన, ఆయన రాసిన “కీమదామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ అవార్డు 
నందుకొన్న (గంథం. దానిపై వచ్చిన ఖండన _ మండన (గంథాలు వ్యాసాలు 
ఎన్నో. ఎంత ఎక్కువ చర్చకు వస్తే అంత నిగ్గు తేలుతుంది ఏమైనా 
కాలానికి నిలిచిన మహా కావ్యం కల్పవృక్షం అనటంలో ఆనౌచిత్యమేదీ లేదు. 


“మజల నిదేల రామాయణం బన్నచో' ఆని (పశ్నించుకొని తనదైన 
యనుభూతితోనే లోకం గతాను గతికంగా సాగుతున్నదని చెప్పి “తలచిన 
రామునే తల(చెద నేనును నాభ క్రి రచనలు నావిగాన” అని జవాబు చెప్పినాడు ' 
విశ్వనాథ. అయితే ఆది నీరసం కాదని కవి (పతిభలో తొంబదిపాళ్ళు కొత్త 
దనం ఉంటుందని వివరించినాడు అంతేకాక ఈ కావ్యాన్ని రాయటంలో 
“తండి యాజ్ఞయును జీవుని వేడని కెండు ఏక మైనాయని న్పష్టవర చినాడు. 
ఈ విషయాల్నే బాలకాండంలోని కళ్యాణ ఖండం అధారంగా ఈ వ్యాసంలో 
చూపటం జరుగుతుంది. ఇ 


కళ్యాణ ఖండం మొ త్రం 303 పద్యాలు. మొదటి పద్యం, చివరి ఆరు 
పద్యాలు తీసేసే 296 వద్యాలు కథనానికి ఉపయోగపడినాయి. తొలి నూట 
ఏభై ఆరు పద్యాలు విశ్వనాథ ఉపజ్ఞ మూలకాలు. వాల్మీకం 73 సర్గలో 10 
నుండి ౭4 శ్లోకాల వరకు మాతమే మూలానుసరణం ఉంది. ఆదీ స్వంత 
బాణీలోనే మిగిలినదంతా పశ్వనాథధీయ మే. 


మిథిలానగర౦ రాజకులంలో దశరథ - జవకులు సమావేశమెనారు. 
లాంఛనంగా పెండి | పస్తావన అవసరమవుతుంది మధ్యవర్తులు వశిష్ట విశ్వా 
మితులు. మా మంచి చెడ్డలు ఈ ఇద్దరూ నిర్హయిస్తారని దశరథుడు చెప్పి 
కూచున్నాడు. వశిష్టుడు ఇకూకురాజుల బాన్న త్యావ్ని వర్ణించి రామలక్ష్మణులకు 
సీతా _ ఊర్మి శల నివ్వాల్సిందని జనకుని అభ్యర్థిం చినాడు. జనకుడు తన 


87 


వంశం రాజుల గొప్పతనాన్ని వర్ణించి “మీ రడగటం, నేను కాదనటమా? 
నా కూతుండ నిద్దర ముమ్మాటికి స్‌ కిత్తునయ్య _బహ్మర్షీ 1” అని “రేపే 
యు త్రరా ఫల్లునీ ముహూ రం” అన్నాడు. ఈ మాటకు విళ్యామి|తుడు నవ్వి 
“మంచిది సెబాస్‌” అని జనకునితో “నీ వన్న మాటలో “కొ త్రర్థము తాకి 
వచ్చెడు” అంటూనే రామలక్ష్మణులను మిథిలకు తెచ్చింది నేనుండగా “ఎవరి 
నడిగి ఇచ్చినావయా్య? కష్టము నాది ఫలము వశిష్టులు కయి సేసి కొందురు? 
అయిందేదో అయింది మేమిచ్చెదము అన్నా వు. కుశధ్వజుడు కూడ ఇక్కడే 
ఉన్నాడు “మీ మాండవి |శుతకీ రియ జాయలగుట వలయు భరత శతు 
ఘ్నులకున్‌” అని చెప్పినాడు. ఈ మాటలకు అక్కడి వారందరు అంతఃపుర 
కాంతలు తెర వెనుక నుండే నవ్వినారు. ఈ పరిహాస (పసంగము పెండ్రికి 
సంబంధించిన విందే కాక వశిష్ట విశ్యామి తుల స్పర్ధను కూడా చాటుతుంది. 
సజ్జనుల స్పర్థ సకల జనులకు మేలు కలుగచేస్తుందనటానికి నిదర్శనంగా 
మలచనై ంది, వివాహ బంధానికి “మూడు ముళ్ళు అనటం ఆనవాయితి. 
దశరథుడు రేపటి శుభలగ్నంబునందె “నాలు ముళ్ళు వడ నిండు” అన్నట్టు 
కవి రాయటంలో బౌచిత్యం నాల్లు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించమన్న కొత్సు 
క్యాన్ని తెలుపుతుంది. 


పరశు రామ వృతాంతాన్ని “ధనుస్సు” ఖండంలోనే ముగించినాడు. 
పెండ్లి పనుల్లో తెలుగునాటి ఆచార ట్‌ | _పవేళ పెట్టికాడు. “షె పెండి 
నడక” అనే జాతీయార్థాన్ని “వాద్యముల్‌ పెండ్లివారు మున్‌ వెనుక, సద్యో 
మహాలసత్వమగు నడక చోద్యమౌ ననంగ(6 జూడ(గా సర్వ హృద్యమె తోంచె 
నెద ముదము బర్వ” ఆనే పద్యంలో వివరించినాడు. వియ్యంపువారు కలుసు 
కొన్న విధాన్ని “ఒక పెద్ద కెరటము నొక పెద్ద కెరటము గలసి యన్యోన్యంబు 
గౌంగిలించు” అనే పద్యంలో వారి అన్యోన్యతకు వరుసగా ఉదాహర ణము 
చూపనాడు. “స్యగృ హే కో విచారో సి” అనే (పసిర్భ వాల్మీకి శ్లోకాన్ని “వదడు 
పదడు నా యిచ్చుట యది మీరు [గహించుటయునునని కలదె? మీ యది 
యీ గృహంబు నిట యొల్దది మీ యిష్టాను సారమయ్య! మహర్షి!” అని 
అనువదించినాడు. తప. మండపం “వచ్చి యాకులతోడి పండిన గెలలతో 
మొదలి దుంపలతోడి కదళికలకు నాల్గు మూలల సంభ నాశత్య మేర్పడ 
(వాలు మబ్బుల మినువోలె (బై సి" (వః 71) లో తెలుగునాటి వేదికాలం 


ర్‌ర్రి 
కరణమే స్సురించింది. తెర పట్టుకోవటం, మంగళ సూతే బంధీనరి 
తల్మబాలు పోసుకోవటం మొదలైన అచారాలన్నీ 78 నుండి 95 పద్యాలదాకా 
వర్ణించబడినాయి. ఈ వర్ణనలో దంపతుల సాత్విక, అనుభావాది చెష్టలు 
“ఉ తరాభిమన్యుల” అనుభూతినే ( పకటించినా: విశ్వనాథ పద్య రచనలో 
వై విధ్యం సంత ౬ంచుకంది. స్టాలీపాకం తర్వాత. ఆరుంధతీ దర్శనం వశిష్టుడే 
చేయించనాడు. అయితే ఈ పద్యంలో పెండ్లికుండాల్సిన [పధాన లక్షణాన్ని 
కవి వర్ణించిన గడుసుతనం గమనించొచ్చు. 


“ఎంత సాధువుగానై న నేమి తగవు 
సుంత లేకుండ. బెండ్లికి శోళ లేదు 
అలుకు గుడ్డకునై కలహంబు జరిగె 
జనక దశరథ గృహ పరిచారకులకు” వ॥ 106 


తోవలో అహల్యాశమాన్ని రాముడు దర్శించాలంటే దశరథుడు 
ఆశ్రమంలోనికి వెళ్ళినాడు. ఆహల్య నూతన వధూవరులకు. దృష్టి తీసి హారతి 
పట్టినది నార చీర లిచ్చినది. ఆమె ఆజ్ఞతో అయోధ్యకు చేరి అమ్మలు అన్ని 
సౌకర్యాలు కూర్చగా చూచేవారి కనులు పండువుగా కొత్త సంసారం చేసు 
కొన్నారు సీతారాములు. ఆన్నదమ్ములందరి పరిస్థితీ ఇదే. కొన్నాళ్ళ తర్వాత 
మేనమాట వెంట భరత, శ|తుఘ్నులు కేకయ నగరానికి వెళ్ళిపోయినారు. 
ఇక్కడిదాకా తన తండి కోరిక తీర్చిన కవి పె భాగమంతా జీవుని వేదన 
తన ఆధ్యాత్మిక భావనలకు రూప కల్పన కావించినాడు. ఇది క ల్పవృక్షం 


(పత్యేకత క విశ్వనాథ వై శిష్ట్యం + 


సీతారాముల శృంగారానికి వసంతం తోడైంది. దశరథుడు వసం 
తోత్సవాలు చేయించినాడు. పసంత బుతు వర్ణన. 174 పద్యం దాకా కవ 
సాగించినాడు. బుతు వర్ణన మహా కావ్య లక్షణాలల్లో ఒకటి. ఆ బుతువులో 
'రఘువరాన్యయ రత్న కికోర దంపతులు “'మాసరమైన యట్టి మధు మాస 
దినంబునకున్‌ వశంవదు' లైనారు. 'తపాహసన భాసి కపోలములూది 
చూచుకోరొకరి మొగంబు నొక్కరు రహో బహు భావ గళ తపాహతు'” 
లైనారు. “కలయకయే సమాగమ సుఖ (పవిభాగ కృతాత్ము లిద్దయిన్‌ 


సలలిత మూర్పులొజనకజా రఘురాములు” దివ్య కాములైే నారు. “చెతములందు 
యుగాలు కల్పముల్‌ నాతియు వూరమండు గననంతర దంపతి భావ యాపనా 
వ్యాతత సంసృతి  పధము లైటు తాత దలంచు' చుండినారు. “విపున 
మంటి నుండి యుదయించిన మైథిలి యింటినుండి యావాసము(గన్న రాఘ 
వుడువచ్చి బుగథ్యములందు నుండి ద్యావా వృథువుల్‌ సమాహరణ భావము 
పొందిన రీతి సంగమ వ్యావృతి( బండు వెన్నెల మయంబుగ(జేయుదురాత్మ 
రోదసిన్‌ * జీ౨ ఉత్పతి తత్త్వం, మరో జీవితో మమేకమై కాలం గడిపే 
విధానం వీరి సాంగత్యంతో చూపినాడు కవి. అట్టా సీతారాముల సాంగత్యం 
సంవత్సర కాలం గడిచింది. మళ్ళీ వసంతం గడిచేటప్పటికి *రామున కంతలో 
నొక విరాగము, మెథిలిమీద నంతలో గామము, కామమెంతయు నికామము 
సాగి నిరాగమున్‌ వాదారామ విధూత కౌసుమ వరాగము' కాసాగింది. ఆ 
సమయంలో (గీష్మరు వర్ణనం కవి చేపట్టినాడు. “గూఢ 'బంధ బలంబున( 
గుండలిన్యుదిత సముత్తాన గత భయాధినమౌ వలాయ మాన దంపతి శుకా 
లాపములగ [(గీష్మవని యొక్క వై రాగ్య కేళి” నెరపింది. రాఘవ కులేకు( 
డొక్క వైరాగ్య భావ తాడితం బై నయట్రి చిత్తంబుతోడ వృద్ధ కృకలాప 
మట్టు నిర్వేదమందె బద్ధ సామజ మట్టు క్షోభము వహించినాడు. [గీష్మర్తువు 
తెలివి వెల్లున మాయ తొలగు గంటకు నెండకెండు సరస్సు సాదృశ్య మిచ్చి 
నది. **పెన పటారమ్ము లోన లొటారమ్ము మేనంచు రూపించె మేడిపండు” 
195 పద్యం దాకా (గీష్మ వర్ణనం సాగింది. రాముడు వశిష్టుని సమీపించి 
ఇట్టా _వళ్నించినాడు: 
“స్వామీ! పాణము కంటె. (బాణము ధరాజాతా ముఖాంభోజమే 
యేమోగా6ం గనపించు లో యెడదలో.” చూచిన దానికై కనులు చూడవు. 
నాలుక తిన్న దానికై సాచదు, పిన్న దానికయి సాగవు ఏనులు, లో యెడం 
దలోం దోచియు దోచినట్టిదయి దూరము దగ్గర కాని సందడిన్‌ రాచిన రాపిడ్తె 
యెరుగరానిది తాత! యను గహింపవే. నిద్దురపోయి మేలకని నిద్దురపోయితి 


నంచు నెంచెదన్‌. నిద్దురపోవు వేళ (పభుకద్దుర హోవృచునుంటి నంచెదన్‌ దద్ద 
యెబుంగ జాలను. ఆస్మదీయ మను చోద్యపు భావము పాయుటున్నె హా 
టిది యప్టు నేననెడు వస్తువు? దాసి స్వరూప మెద్ది? ఇంటికి దివ్య తెచ్చినటు 
లెప్పుడు వచ్చితి నిందు? వూర మెందుంటిసి? ఎట్టు వచ్చితిని? కంటికి నిద 


ARB.7 


తేనిదగు గాఢతరార్థము తేల్చి పెట్టవే![. అయాసం వడిపోవు చుంటిగదే 
తాతా! ఇదంతా కథాపరంగ భవిష్య ద్వియోగాన్ని సూచించే లక్షణం. 
అయినా కవి ఆత్మ వివేచన జీవుని వదనగా ఇందులో చోటు చేసుకున్నది. 
జీవునికి కవికి, కవికి రామునికి అభేదం చూపటం గమనించదగ్గ విషయం. 
ఆది మరచిపోతే కావ్య పరమార్థమే వికృత మవుతుంది. జ్ఞాన వథాన్ని అన్వేషి 
సున్న రామునికి మరో యేడు గడిచి వర్షర్తువు వచ్చింది. "అది బగటి దివ్వెల 
రాజవైభవము. దెచ్చినది. (218 పద్యం దాకా ఈ వర్ణన ఉన్నది.) అభిరామ 
మేఘుడు ఆశలందునన్‌ జెజగడు త త్రథాగత విశేష గుణుండుగానే ఉన్నాడు. 
శరదృతువు వచ్చింది. అరుంధతి సీతను గమనించింది. వశిష్టుని దగ్గరకు 
రాముడు వచ్చినప్పుడు “కర్మ యోగి జనకులు సంసార రేఖా శాంతులు కాని 
చిజు కావి శాటుల జనుల్‌ మీరు కారంటూి రాముణ్ణి మందలించింది. “రామా! 
మేలగు నెద్ది యంచడుగ గర జ్ఞ జ్ఞాన యోగోజ్ఞ్యల న్మీ మాంసా సఠిం గర్మ 
యోగమవుచో మేలందు సీ రెండునున్‌ క్రీమంతంబులె (బహ్మ మెప్పుడ వికారి 
త్వంబెయౌ'నని చెప్పి తనకుం జాలదూ సీత? నీ విభవ సౌందర్యంబులన్‌ 
జిక్కి నిన్నునె మన్నించునుగాక యెల్రప్పుడు తన్నుం జూచుకోలేదో? 


చూడను వాంఛింపదు వాంఛరాద యదికూడన్‌ నీ (పభా ముదయె 
కనగా, బిడ్డల తై యరుంధతికి శళోకంబేలనోయీ కికూ?” అని వారి వియోగం 
పెద్దల కెట్టా దుఃఖకారణమవుతుందో వివరించింది. ఆ మాటకు రాముడు అనుం 
ధతి ముఖాన్ని చూచినాడు. వీతియు నచ్చెరువున్‌ మజేదో బోధన కలిమిన్‌ 
వివేకమును దోరొ_నె నంత(బసన్న వాంఛయె తోచినది. తోచిన యంత 
సీతప్రై మలగిన మానసంబు నెడమన్ననయున్‌ ఘటియిల్లె లీలగా. ఆ తర్వాత 
హేమంతం వచ్చింది. అప్పుడు “ఒక్క_ దినమున నాలస్య మొప్ప వచ్చి 
యొక్క. దినమున ముందుగా నొప్ప నేగి. రామచందుడు జానకీ [పేమ మరల 
వేయి విధములుగాగ నావిష్కరించినాడు. కొని జానకి మనః ఖిన్నత పాయ 
లేదు. రాముడు ఆయిన దానికి కాని దాని కేలిక తనాన జిల్లకజ్ఞాలు పెంచ 
సాగినాడు సీత కేడ్పులు బాష్పములు. చివరకౌ “ఓయి వేదాంతి!” నిజంబు 
గానే జనకాత్మజ యిష్టము కాదయేనివ ర్రింతువయున్మనీ పద ధురీణుడ ఏగతి 
నన్ను నేల బాధింతువు? ఆనుకూలుండవ యేని చన్న మూడేండ్ల వోలెను 
నాగుండియ భిన్న ధూర్జటి ధనుర్హిలాక రున్‌ నిన్‌ జిరంతను మన్నించుచు “టీవి 


91 


తారితము నీతాంతంబి న సంయోగభావన దీర్గ వతమై చరింతు"నని పలికినది. 
రాముడు “అఆల్వుమొ (వేగా [బహ్మ మను నాంతర వస్తువు వీడి నాదు సంక 
ల్పమునందు సర్వమును గామిని సివుగ నిండి యుంజిఏ కల్పితమైన మోహ 
మను కాటుక చీకటి జిన్ని దివ్వెవై శిల్పపు వెల్లుగాగ విరచింతువు నా హృద 
యాంతరంబునన్‌” “శ్రీ వళిష్టరి సాక్షిగా చప్పుచుంటి నస్వతం తమ్మ యైన 
దేహమ్ము నందు నానోకాదో వచింపగలేను కాని యాత్మ నిన్ను నిత్యముగా 
హత్తుకొందు" అన్నాడు సీత (బీతయై యోర్చుకొన్నది. 


మరో సంవత్సరం గడవగా శిశిరం వచ్చింది. అప్పుడు “మదిలో దూర 
వియోగ భీతి రఘు రామ జ్యా సుతల్‌ దూరముల్‌ కదియం జొచ్చిన యట్లు 
తోచి యెడదల్‌ కంపింపగా సన్నిధుల్‌ వదలం జాలక పేమ వాక్య రచనా 
వాల్చభ, సంభావ సంపద సర్యస్యముగాగనె మసలిరి.” ఒక కొంత భోగ 
వేళకు నికామ కామమ్ము తగ్గు నిండు |పకృతులందొక ముసరు కొనెడు పెను 
కో£కయు శమించును హృషిక తృ ప్రి సహజమై. ఈ విధంగా వైరాగ్య 
సంసార భానాలు సమ [ప్రసార రమ్యాలుగా సాగటం జీవధర్మమని, అదే 
జీవితమని ఈ భాగంలో విశ్వనాథ వ్యాఖ్యానించినాడు. అనుభవము, ఆలోచన 
ఆనే రెండూ జీవ ధర్మాలని, వాటిని సరిగా వాడుకోవటంలోనే జీవయా(త 


సాగుతుందని జీవుని వేదన ద్వారా నిరూపించినాడు కవి. 


నెలవంక, 1992 


'రామాయణ చంపువులో 
తెలుగు (వానలు 


తెలుగు భాషా సాహిత్యాలకు యతి పాసలు మంగశసూ(తాలని కొరవ 


గోవరాజు 'పేర్కాన్నాడు. ఉన్న మాటంటే ఉలు తక్కువ. చేసిన పని చెప్పుకో 
వటంవంటి సామెతల్లో, ఉజాతీయాల్లోకూడా ఇవి _పయుక్తాలై జన సామాన్యం 
వాడుకలో జీర్ణించుకు పోయినాయి. 


తెలుగు వాళ్ళైన సంస్కృత కవులు ఈ |పత్యేకతల్ని తమ రచనల 


ద్వారా ఇతర |పాంతాలవారికి దీని సౌందర్యాన్ని చూపారు. దీనికి ముగ్గుడెన 
భోజరాజు (కీ. శ. 1000 _ 1055) తన చంవూ రామాయణంలో ఎట్లా 
వాడుకున్నాడో ఈ వ్యాసంలో కొన్ని ఉదాహరణలు చూపుతున్నాను. నన్నయ 
కాలం వాడైన భోజరాజు సంపూర్ణంగా లవణ కానస్త్రం వృద్ధి చెందనందువల్ల 


నేమో ఈ యతి - _ప్రాసల్ని కొన్ని విధాల వాడినాడు. వాటి నీ విధంగా విభ 
జించుకోవచ్చు. ముఖ్యంగా “పాసి'కు ఉదాహరణ లివి, 


l. 


నాల్లు పాదాల్లోను (పాస ఉన్నవి. 


మూడు పాదాల్లో ఉన్న పాస భేదాలు _--- 2) 1, 2. 3. by 1, 2, 4. 
6) 1, 3, 4. 4) 2, 3, శీ. 


రెండేసి పాదాల్లో ఉన్న [పాస భేదాలు _- a) 1, 2 & 3,4. b) 
1, 362, 4 c) 1,4&2,3. 


రెండు పాదాల్లో మాత మే (పాస ఉన్న భేదాలు a) 1, 2: రే 1, 3. 
c) 1, 4. d) 2, 3. e) 2, 4. వీ 3, 4. ఇవికాక _ 


ద్విపాస, తిపాస, అంత్య పాస, దుష్కర( పాస మొదలైనవి. 
ద్వితీయోవర్ణః _పాసోఒత పాదపాదేమ 


హతే 


(పతి పాదంలో రెండోవర్గం (పాస. కృష్ణ వర్ణ విన్యానం పాన 
అని ఆరం. |పాసలో వ్యంజనానికే | పాముఖ్యం. 
ఛి సి 


కొన్ని ఉదాహరణలు _ 


1. నాల్లు పాదాల్లో సంయుతాక్షర [పాస- 
పర్యావ భాగ్యాయ భవానము షె 
కుర్యాత్స పర్యాం కుశికాత్మ జాయ! 
విర్యాతుధానాం వసుధాం విధాతుం 
నిర్యాతు రామస్సహ లక్ష్మ ణేన॥ (బాల. కాం 66) 


మొదటి రెండు పాదాల్లో యతి కూడా ఉంది 


2. పూర్ణ బిందు సమ పాన - 
ఖండనాయ వసుధా మధూనగః 
పుండరీక తుహిన త్విషాం ద్విషాం। 
దండకా వన మవాప రాఘవ; 
చండ భాను రివ మేఘ మండలమ్‌! 
(ఆయో జ్జ 184) 


3  ద్వి|పాసం ఈ శ్లోకంలో జ 
ఖర పరుషి శరాసనే గృహీతే 
ఖర కిరణాన్వయ శేఖ రేణ తేన। 
ఖర రఘువరయో రణం సమాప్తం 
ఖర నఖరాయుధ యోరివ క్షణేన॥ (ఆరణ్య = 49) 


4 దుష్కర )పాసకీ ఉదాహరణ - 
రక్ష సృంఘట్ట చూర్ణికృత కనక మహోభి త్తి చైత్యోత్త ధూళ్యా 
నక్ష తాణా మకాలే సరణి మరణయన్‌ వీరలక్ష్మీ సమేత ః। 
రక్షశ్శూరాఖ్య శారాం క్షితితల ఫలకే క్షేపణీ యాం హనూమా 
నక్ష కీడాం వీధాతుం దశముఖనగరి చత్య రేత్లత రేఒసౌ॥(సుందర-75, 


మొదటి రెండు పావాల్లో తిపాస - తర్వాతి రెండు 
పాదాలతో చతుః, పాసగల శోకం. 

న. ట్లు గా 
యాతునః పదవీ సెషా 
యాతున క్చాస్య లక్ష్మణ! | 
యాతుకామం తయెవేదం 
యాతు కామం నహస్యతాం॥ (అరణ్య - 10) 


l-28 పాదాల్లో “శి కార (పాస వ్‌ 

నిశిచర పతి రిత్యవేత్య రోషాత్‌ 

ఆశని నిపాత నిభేన తాడనేన। 

ఆసుర పాత మముం (పహృత్యదై త్యం 

సురపాిత మేవ చకార వాలిసనూనుః॥ (కిష్కింధ - రిక్త) 


1,2 పాదాల్లో, 3,4 పాదాల్లో వేర్వేరక్షరాల త్మిపాసమిది - 

జననీతి విపానామే 

జనని తి సధర్మవిత్‌। 

నిఠయా న్నిరయాప్వీరో 

సనిరయా దివ సానుజః॥ (ఆయోధ్య = 152) 


మొదటి రెండు పాదాల్లో మాతం ఉన్నవి 
చాల శ్లోకాలు | 
“గద్యాను బంధ రసమి్యశిత పద్యస్తూః 


హృద్యా హొ వాద్య కలయాకలితేవ గీతిః;” (చాల-3) 


“తతో హనూమాన్‌ దశకంఠసితాం 


సీతాం విచేతుం పధి చార ణానామ్‌!” (సుందర అ 1) 


“ఇతి వివిధ రసాభిః కౌళిక వ్యాహృతాభిః 
శృతి పధ మభురాభి;ః పావనీభిః కథాభిః। (బాల న్‌ 86) 


“వాచాం నిశమ్య భగవాం త్సతు నారదస్య 
(పాచేతనః | పవచసాం పథ మః కపీవాం!" (బాల శ ర్‌ 


10. 


LL. 


lei 


13. 


J 


1, 3 పాదాల్లో ఒక అక్షరం, 2, 4 పాదాల్లో కరో 


అక్షరం [పాన కూర్చిన శ్లోక మిది- 

ఆనుజ రచిత వర్ణాగార హృద్యాసు మాద్యత్‌ 
వరభృత గళచం౦ంచ త్పంచమై రంచితాసు। 
జనక దుహితృయోగా జ్ఞాన సాకేత సౌఖ్య 
శ్చిర మరషత రామశ్చిత కూట స్థలీషు॥ 


1, 3 పాదాల్లో కూర్చిన పద్యం _ 

అపిబదియ మమం తే కాలయోగా న్నరేందే 
వరయుగ రసనాభ్యాం (పాణవాయు౦ తదీయం! 
అసనగర మముష్యా వరనం యు కరూపం 
పితృవన వసుమత్యాం కాపి వల్మీకవత్యామ్‌॥ 


1, 4 పాదాల్లో పాసమున్న పద్యం ఇఏ- 
తదను శూల మఖండ యదంజసా 

శిత ఖం రఘునాయక సాయకః। 
నియతమేవ పిరాధ విరోధి నాం 
హృదయ శూల మపి (తిదివౌక సామ్‌ 


2.39 పాదాల్లో పాసమున్న పద్యం - 
లం పురాణ నగరీ నగరికి సాలాం 
సాలాఫిరామ భుజని రత యక్షరాజః। 
క సలీం రజనీ చరాశాం 

రాజా చిరాదవతి రావణనామధేయః॥ 


2. 4 పాదాల్లో (పాసకీ పద్యం ఉదాహగణ - 
కల్యాణ వాద సుఖితాం సహైవ కాంతాం 
కాంతార చార కథయా కలుషీ చకార! 
ఆంభోద వాస ముదితాం ఏిపినే మయూరీం 
గం శాసయన్నివ ధనుర్భ్వనినా పుళిందః॥ 


(అ యోధ్య-121) 


(అయోధ్య-150) 


(అరణ్య-7) 


(బాల - 31) 


(అయాధ్య ష్ణ 70) 


96 


14 ౩34 పాదాల్లో | పాసమున్న పద్యాలు చాల ఉన్నాయి. 
అసి _పశస్తా జనలోచనానా 
మానంద సందాయిషు కోసలేషు;. 
ఆజ్ఞా సముత్సాకిత దానవానాం 


రాజ్ఞా మయోధ్యేతి పురీ రఘూశామ్‌॥ (బాల. 15) 


15. “క్యా [పత్యయంతో కూడిన దుష _ర పాస నాల్లు పాదాల్లో కూర్చిన 
పద్యం ఇది - 
హృత్యా దేశ్నిఖరాణి తానిపరితః క్నిప్త్వా హసిత్వ్యాకుధా 
కృత్యా హస్త విఘట్టనం తత ఇతః సిత్యా నటిత్వాము హుః। 
సీకాా ఇ్యుమసృజా _సజాంత కృతయా బధ్వాకచాన్‌ ఖేచరాన్‌, 
దగ్గ్వాగ్నే స్పదృశా దృశా నిశిచరా రుంధంతి రంధం దివః॥ (బాల-89) 


ఇవి వివిధ రకాల [పాసల దిజ్మాాతోదాహరణలే, సూక్ష్మంగా చూస్తే 
తెలుగు భాషా సౌందర్యా లెన్నో రామాయణ చంపువులో కన్పిస్తాయి. వాక్య 
రచన, |కియాపదపయోగం మొదలై నఏ తెలుగు భాషలోవలె కనపడతాము. 


నెలవంక, 1993 


“అనుముల” వారి అపురూప కావ్యం 
“నాగకన్య పునరుద్వాహముి 


బ్రహ్మశ్రీ అనుముల వెంకట సుబహ్మణ్యకాన్ర్రీగారి అమ్ముదిత 
(పబంధాల్లో అపురూపమైంది “నాగకన్య పునరుద్వాహము ' 1947 లో ఈ ఏకా 
కాస పబంధం రాసినట్లు , దీని వెంటనే 194రి జనవఎలో జరిగిన అద్భుత 
సంఘటనకు స్పందించి రాసుకొన్న “నాగ కుమార నవరత్నములు” వల్ల 
గుర్తించ వీలౌతుంది. మహాభారతంలోను, విజయ విలాసంలోను, కందుకూరి 
వారి రసికజన మనోరంజనంలోను వర్ణితమైన “అర్జున - ఉలూచి వివాహ 
కథ ఈ కావ్యంలో ఇతివృత్తం 


కాన్రిగా రి రచనా వ్యాసంగ కాలంలో ఆంధ దేశంలో త్రీ పునర్యివాహ 
ఉడ్యమం ముమ్మరంగా సాగుతుండింది. ఆ ఉద్యమానికి |పతిస్పందించిన 
శాన్ర్రీగారు పౌరాణిక కథను [గపించి సమకాలిక సమస్యను సమర్థించటం ఈ 
కావ్యంలో గమనిస్తాం అయితే కార్ర్రిగారి పాండిత్యం, ధర్మశాస్త్ర పరిశీలనం, 
వాటికి తోడు మానవతా హృదయం స్పష్టంగా ఇందులో _పతిబింబించింది. 


“ఉలూచి” విధవ అయిన వృతాంతం |పసిద్ద (పబంధాల్లో ఎక్కడా 
అతి (a) గా 
సూచనా మ్మాతంగానై నా కనపడదు. తానై అర్జునుని కీర్రి, సౌందర్యాలకు 
ఆక ర్లితురాలై అర్జునుణ్ణి తన లోకం లోసికి కొనిపోయినట్లు, ఆనుభవించి 
ఇరావతుడనే కుమారుని కని ఆ లోకానికి రాజును చేసుకొన్నట్టు వర్ణింపబడింది. 
కాని శాస్రీగారు తనకు దొరికిన ఆధారాన్ని (పబంధం వెనుకనే శ్లోకాలను రాసి 
సెట్లుకొన్నారు. ఆ ఆధార కోకాలివి... 
టు (se) 


యిందుకు మూలము 
౧ ఖో ఆర్జునస్యాత్మజ శ్రీమాన్‌ ఇరావాన్నామ వీర్యవాన్‌! 
సుతాయాం నాగ రాజస్య జాతః పార్థేన ధీమతా! 


౨. ఐరావతేన సాదతా' హ్యనపత్యా మహాత్మనా। 
పత్యాహతే సుపర్దేన కృపణా దీన చేతనా॥ 


కి భార్యార్థం తాంచ జగాహ పార్గః కామవశానుగాం! 
ఏవ మేష సముత్సన్న & పర కేతేర్దునాత్మ జః॥ 

ఇ, స నాగలతోకే సంవృద్దో మ్మృాతాచ పరి రక్షితః! 

పితృవ్యేణ పరిత్య క్తః పార్ట ద్వేషాద్దురాత్మ నా॥ 

౫. రూవవాన్‌ ఐల సంపన్నో గుణవాన్‌ సత్య విక్రమః। 


ఇం దలోకం జగామాశు _శుత్యా తతారునం గతమ్‌॥ 
~~ మి 


౬. సోభిగమ్య నవా బాహుః పితరం సత్య వికమం। 
అభ్యవాదయత హ్మగే నియమేన కృతాంజలిః ॥ 


తా న్యవేదయత చాత్మానయర్జునస్య మహాత్మనః। 
ఇరావానస్మి భదంతే పు[త క్చాహం తవ (వభో॥ 

టో మాతు 8 సమాగమోయస్తు తత్సర్వం (పత్య వేదయత్‌। 
తచ్చ సర్వం యధా వృత్తం అను సస్మార పొండవః॥ 


ణా పరశ్వస్య సుతం చాపి సోత్మనః సదృశం గుణై | 
పీతి మానభ వళ్చార్ణో దేవరాజ నివేశనే॥ 


(ఇతి భీష్మ పర్యాంతర్గత భీష్మ వధ పర్వణి 
ఏక నవతిత మాధ్యాయే సప్తమ శ్లోకాది) 


దీన్ని ఆధారంగా తీసుకొని స్రీ పునర్వివాహ సమస్యకు చక్కని 
పరిష్కారం కావ్యం ద్వారా చూపదలచుకొన్నారు సు బహ్మణ్యకాన్రిగారు. 
కాని ఇదే ఘట్టాన్ని రాస్తూ తిక్కనగాను ఇరావతుడు కొరవ సేన 
నడ్డుకొన్నపుడు కాని, అలంబుసుడు అనే రాక్షసుడు ఇరావతుని చంవగా 
భీముని వల్ల విన్న అర్జునుడు దుఃఖిండేటప్పుడు కాని అతని జన్మ వృత్తాన్ని 
ఉలూచి విధవా వృతాన్ని వివరించలేదు. కారణం వ్యాసుని కాలానికీ, తిక్కన 
కాలానికి మధ్య వచ్చిన స్మృతి (గంథాలు, ఆచార వ్యవహారాల మార్చు 
కావచ్చు. 


ఇరావతుని గూర్చి తిక్కన గారీ పద్యాలివి. 
వెక్కస మాడుచు గురుపతి 

రక్కసుతో ననియె నియ్యురగ దౌహి|తు 
డొక్కడ మనసెన్యంబు 


ల్వక్కడ(చుచు నున్నవాడలంబు స కంచె. ఖీ 


నన్‌ 


de 3 ఆ. 99; 


జననీ వంశంబునగల 

యనుపమ మాయానుభావ మాత్మ(దలచి శే 

మని చందం బగు రూపం 

యన చేర్చి యేక నాగ పుంజముతోడన్‌. (భీష్మ. 3 ఆ, 104) 


అపుడు సేరిఖీము. డతసికి భుజగేంద 
న్యకాసుతుండు గలన (బడుట 
నలంజెపుటయును నడలి యెచ్చట నని 
య 
యడిగి యత(డు సూప నచటికరగి (బీష్మ, 3 ౪. 154) 


దనుజ ఖండితుండ యి పడియున్న యయ్యిరావంతు 
శరీరంబు గనుంగొని యా ధనంజయుండు (భీష్మ, 3 ఆ. 155) 


ఈ ఘట్టాన్ని చూచిన సుబహ్మణ్య శాన్త్రీగారు, విజయ విలాసాది 
|వేజంధాలు చదివి తన కాలానికి అవసర మైన సంస రణవాదానికి వ్యాస 


100 


భారత శ్లోకాలే గహించినారు. 183 పద్యాల్లో ఏకాళ్వాస (పబంధంగా తీర్చ 
టానికి అనువైన విధంగా కథను మలచుకొన్నారు. ఈ (పబంధాన్ని హరిహర 
స్వామికే వినిపించారు. వారి కథ ఈ విధంగా రూపుదిద్దుకొన్నది. 


నాగపట్నాన్ని ఐరావతుడనే సర్పరాజు పాలిస్తున్నాడు. కౌర వ్యుడు 
ఆనే కొడుకు, ఉలూచి ఆనే మనుమరాలు ఉన్నారు. తక్షకుని కుమారులు 
అశ్వ సేనుడు, [శుత సేనుడు అనే వాళ్ళలో [శుత సేనునికి ఉలూ చిని చిన్నపుడే 
ఇచ్చి పెళ్ళి చేశాడు. అతడు ఖాండవము, కురుకేతాల పాలకుడు. (_శుత 
సేనుడు మహాద్యుమ్న తీర్థంలో మహాదేవుని గూర్చి తపస్సు చేస్తుండగా 
వై నతేయుడు అతన్ని సంహరించాడు. అశ్వ సేనుడి ఆగడం భరించలేక 
ఉలూచి తండి వంచ చేరుకొన్నది. 


కొంతకాలానికి అర్జునుడు తీరయా(తలు చేస్తూ గంగాతీరానికి రాగా 
తండి పంపున కౌరవ్యుడు అర్జునుని దగ్గరకు వచ్చి యదువంశ ఆర్యకుని 
సంబంధంతో తాను వేలువిడచిన మేనమామ నవుకాననీ, ఐరావతుడు నిన్ను 
చూడ టానికి ఆహ్వానిస్తున్నాడనీ వివరిస్తాడు. అర్జునుడు తాత గారిని చూడాలని 
నాగపట్నం వెళతాడు. అక్కడి పౌరులు అర్జునుని చూచి 


ఇతడుకా పాండు భూపతి మున్ను చేసిన 
పకట తపో విభూతికి ఫలంబు 

ఇతడకా గొంతి యద్భుత మంత శక్తిచే 
_నవనికి( దే(బడ్డ యాదిమర్షి 

యిత(డకా [దువద రాట్సుతకు( దొల్లింటినో 
ముల పంట యగుచు రాజిలు మగండు 


ఇత(డకా విశ్వవిద్యాధిపతికి ననుగ 
లంపు(జెలికాడు ,శ్రీవత్సలాంఛనునకు 
భళిరె! యీ దివ్యతేజ మీ | పాభవంబు 
వాసవున కొక్క-_నికి(దక_ వసుధ గలదె. 


అని కొనియాడినారు. ఐరావతు డాతని కౌగిట చేర్చుకొని పోరాని చుట్టమని 
సంతోషించినాడు. ఉలూచిని చూపి ఆమె వృతాంతం అర్జునునికి వినిపించినాడు, 


10] 


అశ్వ సేనుడు తనపె క త్తికట్టినట్టు చెప్పి 

ఇట్టి యిడుములకు హేతువు 

కట్ట(డియగు నశ'సేను కావరమది నీ 

యట్టి భువనైక వీరుని 

చుట్టరికమువలన (గాని సురుగద యెందున్‌ (ప. 44) 


"అని అర్థించినాడు. ఉలూచిని చూచిన ఆర్జునుడు.... 


అన్నగు మోమును నాకా 

గన్నులు నమ్మద మరాళ గమనమునమ్మై 

కొన్ని గచనమది. బాయమి 

కిన్న గి పన్న గిందలంచి |క్రీడి మనమునన్‌ (ప. 47) 


ఐరావతు మాటలు దగ 

నారసీ యార నీకు(డట్టు లా(డుట దనక 

న్నారీ రత్నము గారవ 

మార(గ సీంగోరియో యటంచు. దల(చుచున్‌ (ప. 51) 


తనలో___ఒక్క-సారి యొకని కిచ్చిన కన్యందా 
రీరువెండి, యొక్క-_సారి యిత్తు 
మన్న మాట దిరుగ రట్ల్టొక్కసారి పా 
ల్గొన్న దానికాసగొనరు బుధులు (ప. రవ 


అంతే కాక___పృథునిభార్య్ణయం|డు పృథివి, దొల్టొలుతనె 
వాడు దున్నె(బొలము వాని దండు, 
మొదలనెవని తూపు మొనదాక నతనిద 
యం॥డు మృగము జిలియునట్ట పతికి (వ. 56) 


అసి యూర కున్నాడు, ఉలూచియు మన్మధవశ యొ. 


102 


చెలిక తెతో_..పుట్టినవృటినుండియు (బు|తీ నన్యు 
ధనమ కానేల చూతురో తల్లిందర్శడు 
లింతలోవపల మునిగెడి దేమి తమక ( 
బెండ్రియని తీవరింతు రాజేండ్ర్లసుతకు (61) 
అని బాల్యవివావోన్ని నిరసించింది. 


ఒకని కొరులీయనేల తన్ను విద తాన 
వలచి వలపించికొని పొందవలతి గాదె, 
నియమ బంధంబు లవల. బన్ని కొనరాదె 


_ 


తనకువానికి. దగినంత దనుక కొన్ని (ప. 70) 


(పాణులన్నింటి కొక్క సూూతంబకాక 
మనుజులకు నొండు సూ(తమే ఘను (డు వానే 
నందు మగవానికొక సూ[తమాడుదాని 
వ్‌. కుల సూతముని యెట్లో ర్యవచ్చు (ప, గా 3 


ఆతివలకు కామం అష్టగుణమన్న వాళ్ళే నవ యవ్వనంలో పతి పోతే 
సన్యాసంలోకి (తోసినారు స్ర్తీని. కొందజుచితజ్ఞులు ఆపదలలో ఈ ధర్మము 
చెల్పదని, తాను కోరిన వానిని పొందని స్త్రీ కన్యయే పొమ్మన్నారు. (78) అని 
చెప్పి 


ఏనెదుట(బోయి నిలుతున 

యేసిన్‌ హరుండైన6దెరలు నిన్నరు(డేలా? 
కాసీ చూతము పటుతర 

సూన శరగ్గాని సిచట (సుక్క6(గనేలా! (82) 


అని నిశ్చయించుకొని అర్జును డేమి చేయుచున్నాడో తెలునుకొని 
రమ్మని చెలిక తె నంపినది. కాని ఆప్పటికే భుజంగపతి ఆజ్ఞగొని వెళ్ళినట్లు 
తెలిసి తపించినది. ఆర్మాతి ఆభిసారికావేషముతో అర్జునుని పటకుటీర మున కేగి 
చూచినది. ఆప్పటికే ఐరావతుడు రాయబారిగ పంపిన (బాహ్మణుడు 


103 


'ఉలూచి'ని వివాహమాడుమని కోరెను. ఒక్కకూతురు, దాని సంతానమే 
రాజ్యమేల కోరుచున్నాడని పలికెను. అర్జునుడు విధవావిహమగునని, అందులో 
తను తలదూర్చ్భ్చజాల ననెను. ద్విజుడు అనేక ధ ర్మశాస్త్రమతాల్లోని “విధవి 
లక్షణాలు వివరించి చివరకు 


తలిందండులు గురువులునా 

గలవారి పనేమి? తనదు కామమ తన్నీ( 
గలయది గావున(జెలితన 

వలచిన పురుషవరుంబొందవచ్చుంజుమ్మీ (127) 


అని చెప్పినాడు. అర్జునుడు “తుది సిద్దాంతము దైవ పేచోదితము 
నాకిచ్చోన్‌ (131) అని ఊరకున్నాడు. [బాహ్మణుడు వెళ్ళిన తర్వాత వారి 
మాటలు విన్నందువల్ల, ఆర్హునుని పరాదీన మనస్కతను జూచి ఉలూచి 
య జ 
మెజుపు మెరసినట్టు అతని ఎదుటకు వచ్చి తన మాయాపభావంతో అర్జునుని 
తన అంతఃపురంలోనికి చేర్చింది. అక్కడ ఉలూచిని చూచిన అర్జునుడు. 


ఎవ్యతవీవు పంక జడ శేక్షణ! యీ క్షణదాంతరంబునం 

బువ్వును బోలె నన్ను(బొరిపుచ్చి వెసంగొని తెచ్చితిట్టు న 

న్నె వ్వనిగాందలచి భమియించితొకో యెజుగంగరాదునీ 

మవ్వపుమేను జవ్వనము మాకనుమానము సేసెడుంగడున్‌ (14క) 


అనగా ఉలూచి నీ కీ ర్రిపతిష్ట్రలు చిన్న ప్పటినుండి విని నిన్ను వల 
గొన్నాను అన్నది. అర్జునుడు అభ్యంతరము చెప్పగా ఉలూ చి. 


తెలియంతాలసినా' డదేమయినదో దేవాభ! యేమైనంబె 

ద్దల దోసంబది నాకదేల యటు పై ద్వద్దర్శనంబుంద్వదు 

జ్వల తేజస్మరణంబు( ద్వచ్చరణ సేవాతత్సరత్యంబునా 

గల దోషతితయంబు దక్కగ నెణుంగంజూవె యేదోషమున్‌ (154 


అన్నది. అంతేగాక కురువంశంలోని పుట్టు మట్టులన్నీ పేర్కొని. 


104 


ఎంతటివారికై నం దమయెగ్గులు గుమ్మడికాయలంతలా 

వంతలు గావ యొడ్డ విసుమంతలు గుమ్మ డికాయలంత కా 

నింతననేల (దౌపదికి నేమగువారలొ మీరు బావల 

త్యంత ము దండులట్ల సుత లట్ల కదా! మజదుల్‌ జగంబునన్‌ (156) 


ఆని ఇంచుకమీరి పల్కనాను, మీ కరుణకు పా తురాలని పాదముల పె 
_వాలినది . (159) అర్జునుడు... 


ఆ నిపుణత కవళుండై 

మానవపతి (పీళివేచి మరులేచి సరో 

జాననడాసి యనంగ 

గ్లాని యడ గంగ (గుచ్చి కౌంగిట చేర్చెన్‌ (162) 


ఈ విధంగా ఈ కథ సుఖాంతమెంది. ఆ తర్వాత గర్భవతియై 
ఇరావతుని కనటం, అతడే నాగపట్నానికి రాజవటం వర్ణిత మైంది. 


ఈ పౌరాణిక కథ ద్యారా బాల్యవివాహ నిరసనం, వితంతు వివాహ 
సమర్థనం, వివాహ వయో నిర్ణయం, త్రీ స్వాతం్యత్యం మొదలైన కవి కాలం 
నాటి సమస్యలకు పరిష్కార మై ఈ “నాగకన్య పునరుద్యాహము' అపూర్వంగా 
ఉన్నది. సహృదయులు చదివి ఆనందించటానికి త్యరలోనే ముదిత 
మవుతుందని ఆశిద్దాం. 





జననం 


ఉద్యోగం 


అభిరుచి 


రచనలు 


3.3 





డా॥ క. ని, సుందరాబార్యులు 


వ M. A, Ph. D. 
గుమ్మడిదల, మెదక్‌ జిల్లా స 


ఏపిల్‌ 4, 1937 : 


ఆంధ సారస్వత పరిషత్తు |పోచ్య కళాశాల 
ఉపన్యాసకులు 

సంస్కృృతాంధ్రాల్లో శాస్త్ర_ సాహిత్యాల అధ్యయనం, 
అధ్యాపనం, రచన. ' 

ఎం.- ఫిల్‌, పిహెచ్‌. డి. విద్యార్థులకు మార్గదర్శకత్వం, 


అచ్చతెలుగు కృతులు .వరిశీలనం | 
అచ్చతెలుగు రామాయణంలో భాషా విశేషాలు 
తెలుగు రచన ' 


(6 
WW 
ళు 
ర 
లై 
ర 
= 
ప 
"es 
CAN 
© 
3 
రి 


